ఉత్పల సత్యనారాయణాబచార్య 
నగర కావ్యాలు 


ఈ జంట నగరాలు 
హేమంత శిశిరాలు 


* * * 


పాతబస్తీ విలాసము 





ఆప) తెలంగాణ సాహిత్య అకాడమి 
-~ హైదరాబాదు 





ఉత్పల సత్యనారాయణాచార్య నగర కావ్యాలు 


ఈ జంట నగరాలు హేమంత శిశిరాలు 

ప్రథమ ముద్రణ : 1971 

ద్వితీయ ముద్రణ : 1990 

తృతీయ ముద్రణ : 1994 (కాపగంటి గాయత్రి పబ్లికేషన్స్‌) 


పాతబస్తీ విలాసము 
ప్రథమ ముద్రణ : 1983 
ద్వితీయ ముద్రణ : 1998 (పోతన కీర్తి కౌముది ప్రచురణ) 


మఖచిత్రంపై బొమ్మ: డా॥ బాపు (1994 
తెలంగాణ సాహిత్య అకాడమి ముద్రణ : ఫిబ్రవరి, 2019 


(ప్రతులు : 1000 
ప్రచురణ సంఖ్య - 32 
వెల : రూ. 75/- 


ముద్రణ : 
కర్షక్‌ ఆర్ట్‌ ప్రింటర్స్‌ 


హైదరాబాద్‌ 


ప్రచురణ మరియు (ప్రతులకు : 
తెలంగాణ సాహిత్య అకాడమి కార్యాలయం 
కళాభవన్‌, రవీంద్ర భారతి 

హైదరాబాదు - 500 004. 

ఫోన్‌ : 040-29703142 


“ఉత్పల మాలిక 


కావ్యంలో వివిధాంశాల్ని వర్ణించటానికి, వినూత్నంగా శోభింప 
చెయ్యటానికి వీలు కలుగుతుంది. విసృతి ఎక్కువ కావటం వల్ల పాత్రలు, 
పరిస్థితులు, ప్రవర్తనలు ఆకర్షణీయంగా చిత్రించగలుగుతాడు కవి. కాలం 
మారుతున్నా కొద్దీ, వేగం జీవితంలోకి చొచ్చుకు వస్తున్నా కొద్దీ పహ్రస్వత్వం 
అనివార్యంగా ఆవహిస్తున్నది. నిడివి క్రమక్రమంగా కుదించుకపోతున్నది. 
జీవన వైవిధ్యాన్ని చెప్పటానికి నిండైన ప్రక్రియ కావ్యమే. కావ్య గమనానికి 
పద్యం సముచిత ప్రక్రియ. పద, గణ, యతి, ప్రాస, పాద సౌందర్యం ఇమిడి 
ఉండటం వల్ల సహృదయాలను అలరించే సౌకర్యం పద్యంలో ఎక్కువ. స్వేచ్చా 
కవితలో ఇతర ఆకర్షణలు లేక భావ ప్రాధాన్యమొక్కటే ఆధారమయినందువల్ల 
కావ్యాలు అవసరమైనంతగా అవతరించలేదేమోననిపిస్తుంది. కారణాలటుంచితే 
దీర్భ సన్నివేశాలకు, మనోహర కథనాలకు పద్యకావ్యమే ప్రసిద్ధమైంది. 

తెలుగులో నగర కావ్యాలు కొన్ని వెలువడి సహృదయులను విశేషంగా 
ఆకర్షించాయి. వాటిలో వచన కావ్యాల కంటే పద్య కావ్యాలే ప్రాచుర్యం 
పొందాయి. ప్రత్యేకంగా పరిశీలిస్తే చాలా విషయాలు బోధపడుతాయి. 
హైద్రాబాద్‌ నాలుగున్నర శతాబ్దాల మహానగరం. చరిత్రకు, సాహిత్యానికి, 
సంస్కృతికి, మరెన్నో విశేషాలకు నెలవైన సుందరనగరం. విశాల నగరంలో 
పాత పట్టణం, కొత్త పట్టణం, అత్యాధునిక సాంకేతిక పట్టణం ఒకే చోట 
దేనికది ప్రత్యేకమైన సాంస్కృతిక (స్రవంతి. హైద్రాబాద్‌, సికింద్రాబాద్‌ జంట 
నగరాలుగా ప్రసిద్ధం కాగా, హైద్రాబాద్‌లో మళ్ళీ పాతబస్తీ వాడుక ఉంది. 
ఇప్పుడింకా నగరం పెరుగుతున్న స్థితి. సుప్రసిద్ద కవి ఉత్పల సత్యనారాయణాచార్య 
హైద్రాబాద్‌ మహానగరం మీద రెండు మనోహర పద్యకావ్యాలు రచించి 
చిరస్థాయి కూర్చాడు. వరంగల్‌ నగరం గురించి శ్రీనాథుడు కూర్చిన 
“క్రీడాభిరామం ఎట్లా జీవన సాక్ష్యమై నిలిచిందో, ఉత్పల సత్యనారాయణాచార్య 
రచించిన 'ఈ జంట నగరాలు - హేమంత శిశిరాలు), “పాత బస్తీ విలాసము” 
కావ్యాలు కూడా అట్లా సంస్కృతీ సాక్ష్యాలుగా నిలుస్తాయి. 


పద్యం ప్రతిభావంతంగా, మనోజ్ఞంగా రాయటంలో దిట్ట ఉత్పల 
సత్యనారాయణాచార్య. ఎంత బాగా రాస్తాడో అంత కమ్మగా, ఆకర్షణీయంగా 
పాడుతాడు. లలితపదాల కూర్చు, సులువుగా బోధపడే భావాలు, అలవోకగా 
కూర్చినట్లుండే శైలి ఎవరినైనా ఆకట్టుకుంటాయి. మధ్యతరగతి జీవితంలో 
తారసపడే సంఘటనలు, మానసిక భావోద్వేగాలు, సంఘర్షణలు, దృశ్యాలు, 
అందాలు, అనుభవాలు, వింతలు ఎన్నెన్నో రెండు కావ్యాల్లో కవి వర్ణించాడు. 
కవి పరిస్థితి కావచ్చు, సినిమా ధోరణులు కావచ్చు, ఆఫీసులు పైరవీలు 
కావచ్చు, నిర్మాణాలు, ఇరుకుదారులు, బజారులు కావచ్చు, కూలీలు, పేదలు, 
వేతనజీవులు కావచ్చు, నాలుగైదు దశాబ్దాల కిందటి నగర పరిస్థితులన్నీ 
కనులకు కట్టినట్లుగా కవి చిత్రించాడు. ఈ కావ్యాలు సాహిత్య పరిచయం 
అంతగాలేని వాళ్ళను కూడా అమితంగా ఆకర్షిస్తాయి. నగర పరిచయం లేని 
వాళ్ళను కూడా చేయిపట్టి సందుగొందులు తింపుతాయి. ఉత్తమ కావ్యాలకు 
ఇంతకంటే వేరే ప్రమాణాలు అక్మర్రేదేమో. 

తెలంగాణకు తలమానికమయిన ఈ మహానగరాన్ని వర్ణిస్తూ వచ్చిన 
సాహిత్యం తక్కువే. చరిత్రను, సంస్కృతినీ నెమరువేసుకుంటున్న తరుణంలో 
ఉత్పల సత్యనారాయణాచార్య రచించిన రెండు కావ్యాలు “ఈ జంటనగరాలు 
హేమంత శిశిరాలు (1971), “పాత బస్తీ విలానము (1983) 
పునర్శుద్రించాలని తెలంగాణ సాహిత్య అకాడమి సంకల్పించింది. వేర్వేరుగా 
కాకుండా రెండు కావ్యాల ఇతివృత్తం ఒకటే గనుక ఒకేచోట ఒక (గ్రంథంగా 
ప్రచురిస్తున్నది. చదివి, ఆనందించటానికి అనువుగా ఉంటుందన్న మా 
ఆలోచనను, ప్రయత్నాన్ని స్వాగతిస్తారని భావిస్తున్నాం. తొలిముద్రణ, 
మలిముద్రణలకు ప్రముఖులు రాసిన ముందుమాటలు కావ్యసౌందర్యాల్ని 
ఆస్వాదించటానికి తప్పక ఉపకరిస్తాయి. 


రెండు కావ్యాలు మాకందజేసిన మాన్యులు డా॥ జి. చెన్నకే శవరెడ్డికి, 
ప్రచురణకు అనుమతించి సహకరించిన శ్రీ ఉత్పల శ్రీనివాస భాస్కర్‌, శ్రీమతి 
లక్ష్మిలకు ధన్యవాదాలు. 


హైద్రాబాద్‌, 
19-01-2019 - డా॥ నందిని సిధారెడ్డి 








ఈ జంట నగరాలు 


హేమంత శిశిరాలు 








విషయసూచిక 

ఈ జంట నగరాలు హేమంత శిశిరాలు 
ప్రకాశకీయము - కూరపాటి నారాయణరాజు 
ఉత్పలామోదం - దాశరథి 
కావ్యాలోకనము - శ్రీ విశ్వనాథ సత్యనారాయణ 
ఉత్ళుల్ల స్నేహోత్పలానికి ఉడుగర - డా॥ జి. చెన్న కేశవరెడ్డి 

కృతిపతి 

మంగళాచరణము 

కథాప్రారంభము 

ద్వితీయాశ్వాసము 

తృతీయాశ్వాసము 

చతుర్థాశ్వాసము 

పంచమాశ్వాసము 

షష్టాశ్వాసము 


108 


ప్రకాశకీయము 


శ్రీ ఉత్పలవారి రచనల కోసం రసికలోకం ఉవ్విళ్లూరుతున్న 
విషయము మే మెరుగుదము. సాహిత్యసభలో వారి పద్యాలు 
విన్న తర్వాత అవి సంపుటాలుగా వెలువడితే బాగుండునని 
సహృదయులెందరో ఆశిస్తూ ఉండటము మాకు తెలుసు. వారి 
[గ్రంథాలలో ఏ కొన్నిటినైనా ముద్రించాలనే సంకల్పం మాకు 
కలిగింది. వారి సన్నిధికి వెళ్లి మా అభిప్రాయాన్ని తెలుపుకొన్నాము. 
వారు కొన్ని వ్రాత ప్రతులు మా చేతికిచ్చారు. అందులో ఇదొకటి. 

ఆ సందర్భంలో వారు మాతో అన్నట్లు ఇందులో వ్రాసిన పద్యాలు 
చాలా వరకు ఆకాశవాణిలో (హైదరాబాద్‌) ప్రసారమైనట్టివి. 
ప్రఖ్యాత పత్రికలలో ప్రచురితమైనట్టివి. ఆద్యంతాలనుబట్టి ఇదొక 
వ్యంగ్య ప్రధానమైన హాస్య రచనగా (౮0%06) of Satire) 
కనబడుతుంది. ఈ రచన ఘృణాక్షరన్యాయంగా కావ్యరూపం 
దాల్సినదే కాని, ఉద్దేశపూర్వకంగా వ్రాసినది కాదని వారన్నారు. 
ఈనాడిట్టి 52t[ణ రచనలకు పాఠకులు ఆసక్తి చూపడంవల్లనే 
దీనిని ప్రచురించదలచాము. 


అదీకాక ముఖ్యమైన మరొక అంశమేమంటే - జంటనగరాలలో 
సుప్రసిద్ధులైన శ్రీ కె.వి. రాజారావు, B.C0M., FC.A. గారికి 
కావ్యం అంకితమై యుండటం మాకు అత్యంత ప్రీతికరమైన 
విషయం. శ్రీ కాపగంటి రాజారావుగారు నగరంలోని అనేక 
సాంస్కృతిక సంస్థలకు, సమాజాభివృద్ధి కార్యక్రమాలకు చేదోడు 
వాదోడుగా ఉండి తోడ్చడుతున్న సహృదయులు - రసజ్ఞులు. 
వారికి అంకితమైన ఈ కావ్యాన్ని ముద్రించి తెలుగువారి కోర్కెను 
తీర్చగలుగుతున్నందుకు మేమెంతో సంతోషిస్తున్నాము. 


ఈ గ్రంథానికి అభిప్రాయాలు పంపిన కవిసామ్రాట్‌ శ్రీ విశ్వనాథ 
సత్యనారాయణగారికి, అడిగిన వెంటనే చక్కని పీఠికతో 
అలంకరించిన మహాకవి శ్రీ దాశరథిగారి సాహృద్యాన్ని, అందమైన 
ముఖచిత్రం గీసి పంపిన ప్రఖ్యాత చిత్రకారులు శ్రీ బాపుగారి 
సౌజన్యాన్ని మరిచిపోలేము. వ్రాతప్రతి సరిచూచి పెట్టిన వర్ధమాన 
కవి శ్రీ జి. చెన్నకేశవరెడ్డి ఎం. ఏ. గారికి మా కృతజ్ఞత. 


సికింద్రాబాద్‌ ఇట్లు 
1994 కూరపాటినారాయణరాజు 
కార్యదర్శి రాహ్రైోపాధ్యాయ సంఘం 


ఉత్పలామోదం 


సరిగా పచనం కాని వచనకవిత అధికంగా వెలువడుతున్న ఈ రోజుల్లో 
హృద్యమై అనవద్యమైన ఉత్పలవారి పద్యకవిత చదివేసరికి ప్రాణం లేచి 
వచ్చింది. పద్యం తెలుగువారి వేయేండ్ల పంట. ఈ సేద్యం నిరంతరం 
సాగవలసిందే. 


సంప్రదాయ సిద్ధమై 
నవీన భావబద్ధమైన 

ఉత్పలవారి ఈ చంపూ కావ్యం - 
“సంప్రదాయ కవితా రసికుడు 
నవీన భావనాదరణపరాయణుడు 


అయిన శ్రీ కె.వి. రాజారావుగారికి అంకితం కావడం ఎంతో 
సమంజసమనిపించింది. 


ఇది వ్యంగ్యప్రధానమైన కావ్యం. ఇందులోని “హేమంత శిశిరాలు” దీన 
జనావళి వేదనకు ప్రతీకలు. కవి కాంక్షించే వసంతం ప్రజామోదాన్ని సాధించే 
ఉజ్జ్వల భవిష్యత్తు. 

(శ్రమపడినట్టిదొాక తరుజాలమె కాదు, చరాచర ప్రపం 

చము శిశిరమ్మునందు నగచాటులు పడ్డది; రమ్మహో వసం 

తమ! సుమనో మనోజ్ఞహరిదంతమ! చెట్ల మొగాలపైని ము 

చ్చెమటలువోసి యీ యివము చెమ్మలనద్ది సమాశ్వసింపుమా! 

“వసంతి సుఖం యథాతథా అస్మిన్నితి వసంతి వసంతంలో ప్రజలు 

సుఖంగా ఉంటారు. ఆర్థిక వ్యత్యాసాలు అంతరించిన సమాజ వసంతోదయానికై 
కవి ఎదురుచూస్తున్నాడని నేననుకొంటాను. 


“హైమేన హంతీతి హేమంతః -” చలితో చంపేది హేమంతం. 


“శినోత్యంగం శీతేన శిశిరం -” చలితో దేహాన్ని కుంచింపజేసేది శిశిరం. 
ఈ రెండూ ఉత్పలానికి సరిపదనివే! 

ఈ సందర్భంలో షెల్లీకవి చెప్పిన భావబంధురమైన ఒక పంక్తి జ్ఞాపకానికి 
వస్తున్నది. "If wI॥nNter comes can spring be far behind?" 


హేమంతం రావడమే జరిగితే ఇక వసంతం రావడమెంతసేపు? (ప్రజల 
ఆశలు పండే భవిష్యత్తు సమీపంలోనే ఉంది. అది రాక తప్పదు. 


ఈ కావ్యనాయకుడు జేబులో పైసలేక, తెగిన చెప్పును కుట్టించుకొనలేక 
బాధపడే అతిసాధారణకుటుంబి. పరువు గలవాడు - మేధావి వర్గానికి 
చెందినవాడు- కవి. నేటి కుళ్లిన ఆర్థిక వ్యవస్థలో అర్థం చేతలేనివాడు వ్యర్థుడే 
కదా! 


“చెప్పు చేతబట్టి చేరుదమన్న నా 
కెదురుపడినవాడు బెదురు నేమొ! 
ప్రాతచెప్పులను పారవేయుదమన్న 
ప్రాణ మొప్పలేదు వాని విడువ” 


విలవిలలాడు పక్షితో తెగిన పాదరక్షను ఉపమింపజేసిన ఉత్పలవారి 
భావనాబలం మహామహులచే శిరఃకంపం చేయిస్తుంది. 


కవి మేధావివర్గంవాడు కనుక పుస్తకాలమీద మోజు హెచ్చు. ఇక నేటి 
సమాజంలో పుస్తకాలకు ఎంత విలువ ఉన్నదో ఈ పద్యం చదివితే తెలుస్తుంది. 


“హితకరమైన మొగాన వెల యింతనిలేని, స్థిరత్వధారణా 

గతి గనరాని ఈ మిరపకాయలు పప్పులు చింతపండులే 

అతిగములై అమూల్యములు నైనవి, మూల్యము మూడుచోట్ల ము 

ద్రితమయి యొప్పినన్‌ విలువలేనిది పుస్తక మొక్కటేగదా!” 

మరో పద్యంలో- 

పుస్తకాలుండవలసిన “బీరువాలో చెప్పు లలంకరించినవి” అంటాడు కవి. 
ముచ్చెలకున్న విలువ పుస్తకాలకు లేదు మరి! 


10 


“కాయగూరలకును ఉల్లివాయలకును 
అంగడులలోన బేర మాడంగరాదు, 
గణనకెక్కిన యే పుస్తకమును గాని 
ఎంత కడిగిన నిచట తప్పేమి లేదు” 


పుస్తకాల దుస్థితిని ఇంతకంటే బాగా చెప్పటం అసాధ్యమనిపించింది 
ఈ పద్యం చదివాక. 


చాలీచాలని జీతాలవారికి నెలాఖరు నరకప్రాయమైనది. “నెలాఖరులేని 
పదం బొసంగవే” అని ఈ కవి దేవుని వేడుకొంటాడు. 


రుజాగ్రస్తమైన మానవ హృదయానికి కవితాదిగ్ధములైన చేదు నిజాల 
బెషధాలతో చికిత్స జరపాలి. ఆ పని ఉత్సలవారు ఈ కావ్యంలో చేశారు. 
సున్నితమైన హాస్యంతో సంఘం వెన్ను మీద చురకలు వేశారు. నల్లమందు 
మత్తులో పడి ఉన్న సమాజానికి ఒళ్లు తెలిసేట్లు చేశారు. 


మన దేశానికి స్వాతంత్ర్యం లభించి రమారమి పాతికేళ్లు కావస్తున్నా 
సామాజిక వ్యవస్థ యథాప్రకారం అస్తవ్యస్తంగానే ఉంది. ఏ పనీ “పైరవీ” 
లేనిది జరగదు. 


ఉత్పలవారు సృష్టించిన “పైరవీ సుందరి 
ue స్నేహప్రసంగ మింతయును లేని 
మదనదీపిక - రాగము పెదవిపైనె 
స్వేదకణశోభితాలిక చికురయయ్యు 
చెలువ యిసుమంతయును నార చిత్తగాదు” 
అని వర్ణించారు కవిగారు. 
ఆఫీసరు వద్దకు పైరవీ సుందరిని టాక్సీలో తీసుకువెళుతుంటే - అందులో 
వెనుక వైపు కూర్చున్న కవి మానసిక స్థితి ఈ క్రింది పద్యంలో ఎంతో చక్కగా 
చెప్పబడింది. 
“ఉన్నవి ఐదురూప్యములు, ఒప్పులకుప్పకు ద్రాక్షపండ్లకై 
చన్నవి రెండు, మీటరు వెసన్‌ బరువెత్తుచునుండె, జేబులో 
నున్నవి మూడు, (డైవరుడహో కరఠినాత్ముడు! కారులోన గూ 
ర్చున్నను దానిక్రింద బడి రూపటి యేపటినట్లు కుందితిన్‌” 


11 


కారులోపల కూర్చున్న మనిషి కారు క్రింద పడినట్లు దుఃఖపడ్డాడట! చక్కని 
మనస్తత్వచిత్రణ. 

ఆనాడు శ్రీనాథుడు తన క్రీడాభిరామంలో ఓరుగల్లు నగరంలోని వెలుగు 
నీడలకు రూపకల్పన చేశాడు. ఈనాడు ఉత్పల మన జంట నగరాల పౌరుల 
జీవితాలలోని కంటకాలను, కంటికింపైన గులాబీలను దండగా అల్లి 
అందించాడు. 


జంట నగరాలలో ఒక్ళొక్కతావును కవి వర్ణించినపుడు పాఠకునికి ఒక్కొక్క 
రకమైన అనుభూతి కలుగుతుంది. 


సౌందర్యవాహినియైన సుల్తానుబజారులో “-పోవునపుడా జవరాండ్ర 
భుజాలొ, సొంపు పెంపెక్కిన పృష్టభాగములొ యించుక సోకినమాత్ర మేన 
సమ్యక్కలితంబులై పరగు నా పులకోద్దమకంటకంబులు” అని అనుభవైక 
వేద్యములు! చిక్కడపల్లి చేరువకు చేరగనే - అవి సరిక్రొత్త లవుతాయట! 
“ధీరుడు వీర వర్యు దవధీరితమేరుమహీధరాగ్ర శా 
రీరుడునై నిజాము నెదిరించిన మా జమలాపురమ్ము స 
ర్లారుని పేర నొప్పిన పథంబిది - ఇచ్చట కొంత సేపు ని 
ర్భీరులమై చరించి వెడలింతము తుచ్చపు స్వార్థచింతనల్‌” 
అన్న పద్యం చదివి కరిగి నీరౌతాము. 
సంధ్యావర్ణనంలో - 
రాలె ముత్యాలు నీ నాట్యరభసమందు 
ప్రీలె కబరీభరమ్ము, నా కాలి క్రింది 
కసవునుండి నక్షతలోకమ్ముదాక 
ప్రాకిపోయె నిశ్శబ్ద్బ్దతాభరము తమము” 
అన్న పద్యంలోని ప్రతి పదానికి రెక్కలున్నాయనిపిస్తుంది. (౫1866 
ంrds) లేకుంటే కాలి క్రింది కసవునుండి నక్షత్రలోకమ్ముదాక ప్రాకిపోయే 
తమస్సును వెంటాడలేవు. 


గగనకాంతను వేశ్యతో ఉపమింపజేసిన పద్యంలోని సొగసు ఇంతా అంతా 
కాదు. 


12 


“ప్రియులయెడ పక్షపాతాన పేక్షయైన 

వేశ్యపోలిక ఈ వినువీథికాంత 

పగట గై కొనె సూర్యునైశ్వర్యమెల్ల 

రాత్రి జేకొనె చంద్రు సర్వస్వమిపుడు” 

ఒక కవి తన ద్వ్యర్థికావ్యాన్ని ఇద్దరు మంత్రులకు అంకితం చేయడం, ఆ 

కృతిపతులు ఆ సందర్భంలో పొదుపును గూర్చి గంభీరోపన్యాసం చేయడం, 
ద్వ్యర్థి కావ్యం వ్రాసి శబ్దాలు పొదుపు చేసినందుకు కవిగారిని మెచ్చి మంత్రులు 
పొదుపుపై ఉపన్యసించారని సంఘ కార్యదర్శి సమర్థించబూనటం మనల్ని 
ఎంత నవ్విస్తాయో అంతగా దేశ దౌర్భాగ్యాన్ని కళ్లకు కట్టినట్లు చిత్రించి 
ఆత్మవిమర్శకు పూనుకోమంటాయి. 


కథనాయకుని మిత్రుడు నూకరాజు కవిగారి దీనావస్థను చూచి “సెక్సు 
కథలు వ్రాయమనీ, లేదా చిత్రాల్లో నటించరాదా?” అనీ పోరుపెడతాడు. 
దానికి కవిగారు. 


“ఏనును చిత్రసీమ నటియింపగ గోరుదుగాని.. 


వైన నటిన్‌ బుజాన నిడి యాడుట - ఆయమతోడ బెజులో 
నానుట నాకు శక్యమగునా?” అంటాడు. మర్శస్పృక్కుళైన మాటలు! 
గుజ్జిపు బండివాని హింసలు భరించలేక గుజ్టాలు సృష్టికార్యం మాని 
వేయడం వల్ల హయజాతి అభివృద్ధి దెబ్బతిన్నదట! అయితే స్రీలు బస్సెక్కి దిగే 
చోట కుట్టికుంకల సకిలింతలు విని ఇంకా గుజ్టాలు కొన్నయినా (బ్రతికి 
ఉన్నాయని తృప్పిపడ్డారట కవిగారు! భలే చెణుకులు! 
గాభరా పుట్టించే క్యాబరా (Cabaret) నృత్యాన్ని గురించిన ఈ పద్యం 
చదవండి. 
“ఇంచుక సేపు జుట్టు నటు నిట్టు కదల్ళెను, కాళ్లు చేతులా 
డించెను, నడ్డి చూపుచు నటించెను, కక్షయుగ ప్రకాశముల్‌ 
పంచెను, క్రింద వెల్లికిల పండి జనమ్ముల కెల్ల పొట్ట చూ 
పించెను, లేచి నిల్చి కుచపిండములన్‌ కదలించె నెంతయున్‌” 


13 


“లాంగూలచాల మధశ్చరణావఘాతం, భూమౌ 
నిపత్య వదనోదర దర్శనం చ, శ్వా పిండదస్య కురుతే” 
అన్న భర్తృహరి శ్లోకాన్ని ఈ సందర్భంలో స్ఫురింపజేయడంలో కుంతకుని 
వక్రోక్తి ఉన్నది. ఆనందవర్ధనుని ధ్వని ఉన్నది. క్షేమేంద్రుని బెచిత్యమూ 
ఉన్నది. మరో పద్యం - అదే సందర్భంలో - 
గాయము వ్రణమ్ములకు పట్టు కట్టినట్లు 
వలువపేల్మెలు మొలకు రొమ్ములకు చుట్టి 
ఊరువుల సౌరు జఘనంపు తీరులెల్ల 
ప్రజకు పల్మారు జూపి హర్రాజొనర్చ” 
ఊరువుల సౌరును, జఘనంపు తీరులను వేలం వేసిందట ఆ నరక్తి! భేష్‌! 


సరోవర క్రీడాపారంగతులు ఈదులాడుతూ “పురుషాయిత స్ఫురణ వహింహా 
జేస్తారట. వెర్రితలలు వేసిన పాశ్చాత్య నాట్యరీతుల అనుకరణ జుగుప్ఫావహమే 
గాని, శృంగారమయం కాదని కవిగారి వర్ణన చెప్పక చెబుతున్నది. 

నా మనస్సుకు హత్తుకొన్న మరికొన్ని పంక్తులు - “మీకు ఫోనున్నదా? 
యని నన్ను బ్రశ్నింప ఈ గర్భ మెవ్వర్షికైతివని దేవతలచే నడుగంబడిన తారతీరున 
నొక్క వచనంబు పలుకక -” 


పైరవీ సుందరి ఫైలు మీద వ్రాస్తూ ఉంటే “ఫైలు సగభాగము గప్పి 
ఉరోజపాళియున్‌ రాయసాగె”నట! 


శౌచశ్ళంగారవేశ్ళ్యం (Toilet R00m) నుండి వెలువడిన పైరవీ సుందరి 
యేలా ఉందో వర్ణించిన పద్యం అత్యంత మనోహరమైనది. 


అప్రతీతతాదోషం అంటనిరీతిని అందరికి బోధపడే వ్యాకరణ సూత్రం 
ఆధారంగా ఎంతో అందంగా చెప్పిన పద్యం మరువరానిది. 


ఆఫీసరుతో మంతనమాడుటకు మగువ లోనికి పోగా - “లోపల గాజు 
పాత్రములు మోగినచప్పుడు, పోకచెక్క నుగ్గె పడనొత్తుచున్న అడకత్తెర చప్పుడు 
- గుట్ట్రిము సకిలించినట్టులు ఖరమ్ములు గెంతినయట్లు” వినబడటము, ఈయన 
అమితభయంతో పరుగెత్తటము కడుపుబ్బ నవ్వించే కమనీయ ఘట్టాలు. 


14 


ఈ కవి కొన్ని విచిత్రమైన సమాసాలు చేస్తారు. ఉదా : వాజ్మయ విశాల 
వనస్పతి; శౌాచశ్చంగారవెశ్ళము; వానలో తడిసిన యువతిని “తిమ్యత్మలిత 
వపుర్లీనాంశుక” మున్నగునవి ఎన్నెన్నో! 


ఈ కవి కొన్ని వింతసూక్తులు పలికి గడుసువాడనిపించుకొన్నాడు. ఉదా: 
“కలసిన పాలను నీళ్లను, వెలసిన మిత్రతత్వములను” వేర్చరుచు వారి ద్దరట! 
ఒకడు కలహంసము. మటియిొకడు ఖలుడు! 

వానపడగానే మిడిసిపడే మురుగుకాల్వలు. అలజడులలో విజృంభించే 
దుండగీండ్రను పోలినవట! సంఘవిద్రోహశక్తులను మురుగు కాల్వలతో 
పోల్చాడు. 

“కామినియును మానినియును ః 
ఆమనిచెలి రాజ్యమందు అపరాధినులే!” 
“ఇంటంగల వైద్యంబును” 

“కవి తా జూడని యట్టిది” 

ఈ రెండు కందాలు సతతం మననం చేసుకోదగినవి ఇలా ఉదాహరిస్తూ 
పోతే ఉ[ద్దంథ మవుతుంది. 

ఆరు ఆశ్వాసాల ఈ కావ్యంలోని ప్రతి పద్యం రసోదయాన్ని కలిగిస్తున్నది. 
రచన అంతా సహజాహార్య సౌకుమార్య మనోహరంగా సాగింది. నాకు అత్యంత 
పరిచితాలైన జంటనగరాలలోని ఒక్కొక్క (ప్రదేశాన్ని గూర్చి ఉత్పల 
సత్యనారాయణాచార్య కవివర్యులు సూక్తిపరిస్పంద సుందరముగా 
వర్థించినప్పుడు, ప్రస్తుతం ప్రవాసాంధ్రుడనై ఉన్న నేను మరింత 
పులకించిపోతాను. 

రామదాసు బందీయైన గోలకొండ ఖిల్లా, ఎత్తయిన చార్మినారు, నౌబత్‌ 
పహాడ్‌, బాగెఆమ్‌, హుసేన్‌సాగర్‌ శీతల జలాలు, సాలార్‌ జంగ్‌ మ్యూజియమ్‌, 
మహబూబ్‌ కీ మెహంది, గండిపేట తటాక తీరాలు, ఫలక్‌నుమా - ఇవన్నీ 
నా కళ్ల ముందు చలన చిత్రాలవలె కనిపిస్తాయి. కవి సమ్మేళనాలు, 
ముషాయిరాలు, గానాబజానాలు, సారస్వతోత్సవాలు, సాంస్క బ్రతికోత్సవాలు 
జ్ఞాపకానికి వస్తాయి. 

రానున్న తరాలవారికి జంటనగరాలు ఈనాడు ఎలా ఉందేవో రంగుల 
బొమ్మ గీసి ఈ కావ్యంలో భద్రపరిచారు కవిగారు. 


15 


ఉత్పలవారి కలానికి పద్యం దాస్యం చేస్తుంది. ఎలాంటి క్లిష్టమైన భావాన్నైనా 
ఎంతో సౌలభ్యంతో పద్యంలో పొదుగగల పనితనం వీరికి బాగా తెలుసు. 
సమర్పుడైన శిల్పి చేతిలో శిల వెన్నముద్దెనట్లు ఈయనకు పద్యం చెప్పినట్లు 
థా తు వ్‌ గా 
వింటుంది. 
పద్యాన్ని చంపివేయాలని ఈనాడు జరిగే ప్రయత్నాలను వమ్ము చేసి 


తెలుగు సంస్కృతికి కాణాచియైన తెలుగు పద్య రచనా ప్రక్రియ సజీవంగా 
ఉంచ ప్రయత్నిస్తున్న ఉత్పలవారికి జోహారులర్పించవలసి ఉన్నది. 

ఈ కావ్య నామౌచిత్యాన్ని గూర్చి ఆలంకారిక సంప్రదాయానుసారంగా 
కూడా పరిశీలిద్దాము. 

ఈ కావ్యంలో ప్రధానమైనది హాస్యరసము. దానికి హాస్యం స్థాయి, హాస్యం 
సితవర్ణం కలదని, హేమంత శిశిరాలు తెల్లనివని ఆలంకారికులంటారు. 

విపరీతమైన వేషరచన, వికృతాచారాలు, చిత్రమైన పేర్లు కూడా హాస్యాన్ని 
ఉత్పాదిస్తాయి. స్రీ - నీచ ప్రకృతులలో హాస్యరసం అధికంగా కనిపిస్తుందని 
భరతుడు సూచించాడు. అభినవ గుప్తుడు సమర్థించాడు. 


లౌల్యం, అనిమిత్తభయం, అకార్యకరణం ఇందులో విభావాలు. శంఖ, 
అసూయ, అవహిళ్గం, ప్రబోధం ఇందులో సంచారీ భావాలు. 


అర్భానుకూలమైన అలంకారయోజన కూడా ఇందులో పుష్కలంగా 
కనిపిస్తున్నది. కైశికీవృత్తి నాలుగంగాలతోను విస్తరించి ఉన్నది. 


అయినా, ఇది వ్యాఖ్యాన గమ్యం కాని సులభ సుందరమైన కావ్యం. 
అందరికి అర్థమవుతుంది. పండితులను పామరులను అందరిని 
ఆనందపరుస్తుంది. 


“కావ్యాన్యపి యదీమాని వ్యాఖ్యాగమ్యాన్ని శాస్త్రవత్‌ 
ఉత్సవః సుధియామేవ హంత దుర్మేధసోహతాః” 


అని ఆచార్య భామహుడు రావణవధ కావ్యాన్ని వ్యాకరణంతో నింపిన 
భట్టిని తిట్టాడు. కావ్య శాస్త్ర పరిజ్ఞానం కలవాడు కనుకనే ఉత్పల ఇంత 
మనోజ్ఞంగా ఈ కావ్యాన్ని తీర్చిదిద్దాడు. 
ల [న 


16 


రమారమి పాతిక సంవత్సరాలుగా నా ప్రియమిత్రులైన ఉత్పలవారి 
కవితాలత వ్రేళ్లు తన్ని నిలిచిందీ ఎలా చిగిర్చి,పుప్పించి, ఫలించి నవ్య 
సాహితీమంటపాన్ని ఎంత చక్కగా చిక్కగా అల్లుకొన్నదీ కళ్లారా చూచి 
ఆనందిచినవాణి. 


ఈ కావ్యాన్ని గురించి ఎంత వ్రాసినా తక్కువే! రస(గహణ పారీణులు 
చుబ్బనచూజగా ఉత్పలవారి కవితారసాన్ని ఆస్వాదనం చేసి ఈ ఉగాది శు 
భసమయాన కవిగారిని అభినందిస్తే అదే నాకు తృప్తి. 


హేమంతాన్ని గూర్చి మన పూర్వులు చమత్మరించి చెప్పిన ఈ సంస్కృత 
శ్లోకాలను చూడండి. 

“హసంతీం వా హసంతీం వా హసంతీం వామలోచనామ్‌ 
హేమంతే యే న సేవంతే తే నూనం దైవవంచితా” 
“దురా శేవ దరిద్రస్య తృష్టేవ కృపణస్యచ 
అహో! న విరమత్యేషా హంత హేమంతయామినీ” 


హేమంత శిశిరాలు ఒంటివానికి దుఃఖాంతాలు - జంట గూడినవానికి 
సుఖాంతాలు. ఈ రెండు అనుభూతులు ఒకే నాణానికి రెండు పక్కలు. ఈ 
రెంటిని ఈ కావ్యంలో గ్రథనం చేశారు మా ఉత్పల. ఇది ఒక అసాధారణ 
ప్రజ్ఞ. ఈ వసంతోదయ శుభసమయాన శ్రీ ఉత్పలకు నా అభినందనలు. 
వసంతంలోకి చొచ్చుకొనివచ్చిన హేమంత శిశిరాలకు స్వాగతం. 


చెన్నపురి 
సాధారణ - ఫాల్గునము -దాశరథి 


17 


18 


కావ్యాలోకనము 


ఈ (గ్రంథము పేరు “ఈ జంట నగరాలు - హేమంత 
శిశిరాలు-” వ్రాసిన కవి ఉత్పల సత్యనారాయణాచార్యులవారు. 


ఈ [గ్రంథము ఆరాశ్వాసములు. మొదటి రెండాశ్వాసములు వేటు. 
నడిమి రెండాశ్వాసములు వేజు. చివరి రెండాశ్వాసములు వేటు. ఒక 
దృష్టితో జూచిన నిట్లు చెప్పవచ్చును. 


మొత్తము మీద నీయన దృష్టిలో నాధునికనాగరికతయు నేటి 
జంట నగరాలును చెప్పరాని ముద్రవేసినవి. 


ఈ ముద్రను తొలగించినచో ఈయన యొక మహాకవి. చాల 
గొప్పకవి. గొప్ప భావుకుడు. తెలుగు పద్య నిర్మాణములో నొక విధముగా 
నిష్టాతుడని చెప్ప వలయును. ఆయన వాక్కునం దమితచమత్మార 
మిమిడియున్నది. ఈ కావ్యము నందు చమత్మారములేని పద్యమే లేదేమో! 
అనవచ్చును. కొన్ని చమత్మారములు మింటి నంటుకొనుచున్నవి. 


నడిమి రెండాశ్వాసములను తీసికొని వానిలోని వస్తువును మరికొంత 
తాద్భశముగా పొడిగించినచో నీ గ్రంథము ఆంధ్రములో మరియొక 
క్రీడాభిరామమగును. క్రీడాభిరామముతో నీవా నేనా యనగల స్థితిలో 
నుండును. కాదు - ఇద్దజమును అని యొప్పికొనవచ్చును. 


అంత గొప్ప వీథి కాదగిన నడిమి రెండాశ్వాసములు తొలి, తుది 
నాలు గాశ్వాసములతో గలిసి ఒక కావ్యమైనది. తొలి రెండు పైరవీ కథ. 
తుది రెండు జంటనగరాలు. 


మొత్తము మీద పొసగుటలేదు. కాని ఏ యాశ్వాసమున కా 
యాశ్వాసము తీర్చిదిద్దబడి ఆద్యంతములతో శోభిల్లుచున్నట్లు చేయబడినది. 


ప్రస్తుతమున కావ్యశిల్చము మూడు విధములందము. మొదటిది 
పద్య రచనాశిల్పము. అందులో నీయన నూటికి తొంబదిపాళ్లు సిద్ధహస్తుడు. 
రెండవది- ఈయన యాశ్వాసవిభజనము తన్నిర్వహణము. శిల్పములో 
కూడా తక్కువ వాడు కాడు. 

మూడవది - మహాకావ్య సంపూర్ణ స్వరూప నిర్ణయతా శిల్పము. 
అచ్చటి నిర్మాణమార్శికత ఈ గ్రంథమునందు కనిపించుటలేదు. మూడు 
విధములైన సాజాత్యము కలిగినట్లు కన్పించుచున్న వస్తుసమ్మేళనచేత నా 
శిల్పము చేయుటకు వీలుకలుగలేదేమో తెలియదు. 

ఈ కావ్య స్వరూప మిట్లున్నది. 

మరియు ఈయన నేటి హైదరాబాద్‌లో కనిపించుచున్న కవులందరి 
యుందు గౌరవము కలవాదని చెవృవలయును. 


అంతరాంతరములోనేమోకాని పైకి నందరకు నివాళి పట్టినవాడు. ఒక 
రిద్దటియందు కొంత మొగ్గు కనిపించవచ్చును. 


హైదరాబాద్‌లో శిలా ప్రతిమలు కలవు. సౌధములు కలవు. 
విశ్వవిద్యాలయము కలదు. మరియెన్నో చోట్లు కలవు. అన్నిటిని గురించి 
వ్రాసినాడు. పద్యగతమైనదో, అర్ధగతమైనదో చమత్మారము లేకుండ పద్యము 
లేనేలేదు. మధురములైన సమాసములు సమృద్ధిగా నుండును. 


ఇది వీథియైనచో నీయన చేసిన హాస్య శృంగారము పరమావధి 
పొందినదని చెప్పవలయును. 


ఇందులో నూకరాజని యొక మిత్రుడు. ఆ మిత్రునిది దొంద 
ఒడలు కలవాడు. కదలలేడు. కాని యతని వాక్కునందు బహు 
చమత్మారమున్నది. 


ఒక విధముగా చూచినచో నీ కావ్యనాయిక యెట్లున్నదనగా 
కఠినస్తన జఘనయైన స్త్రీ, హాస్యశ్చంగార రసపయోనిధి, గడుసు 


19 


తెలుగుపడుచు, లాగూ చొక్కా తొడుగుకొని, జుట్టు బాబు చేయించి, 
ఉొమ్ముమీది జేబులో సిగరెట్టు పెట్టె పెట్టుకొని, కుడివైపున నాభి పై గల 
జేబులో నిప్పు పెట్టె పెట్టుకొని తిరుగుచున్నట్లున్నది. 

అ అ గౌ 


ఇందులో మరియొక చమత్మారమున్నది. ఆమె యెవరో గొప్ప 
ఆఫీసరు భార్య! ఏమీ యనుటకు వీలులేదు. క్లబ్బులో ఆమె నాట్యము 
చేయును. ఏమందువు? అనుకొనవలయునేగాని అనుటకు వీలులేదు. 
ఆ కావ్యనాయిక అట్టి స్థితిలో నున్నది. నడిమి రెండా శ్వాసములు నామె 
యొక్క ప్రధాన స్వరూపము. అటునిటుగల యాశ్వాసములు తక్కిన 
లక్షణములు. 

ఈ కావ్యమునందు ధ్వను లుప్పతిల్లుచుండును. అన్నిటిని చెప్పుటకు 
వీలు లేదు. కొన్నిటిని చెప్పినచో తగాదాలు పుట్టవచ్చును. ఈయన 
చమత్మారము పరాకాష్ట పొందిన యొక విషయము చెప్పెదను. 


నూకరాజు బస్సెక్కలేదు. ఇద్దటును గుజ్జిపు బంది ఎక్కిరి. ఆ 
గుజ్బిము నడువదు. బండితోలువాడు దాని నదలించును. తోలును 
కొజడాతో చెండును. ఎద్దుతోక కొరికినట్లు దానితోకను గూడ కొరుకును. 
అది కదలదు. ఇది మన దేశములోని గుజ్బములకు నుదాహరణము. 
“అయ్యో! గుజ్బపు జాతియే చెడిపోవుచున్నది. హయజాతి యఖివృద్ధి 
దెబ్బతిన్నది.” అనుకొనుచుండగా పాఠశాలకు వెళ్లెడి బాలికలు బస్సు 
దిగెడిచోట్ల సకిలింతలు వినిపించినవి. “అమ్మయ్య కొన్ని గుజ్జలు 
(బ్రతికియున్నవి.” అన్న భావమేర్చడినది. 


నిజముగా నీ (గ్రంథము యొక్క ప్రాశస్యము చదువరులకు 
తెలియజేయవలెననగా నెన్నో పద్యము లుదాహరించి వానిలోని బహు 
చమత్మారములను చూపించవలయును. అది సాధ్యము కాదు కదా! 
అందుచేత మరి రెండు విషయములు చెప్పి మానివేసెదను. 

కొన్ని చోట్ల ఈయన పద్యముల కంటె ఈయన వచనములు 
మిక్కిలి యందము కలవి. మిక్కిలి గడుసుదనము కలవి. ఎక్కువ 
సంస్కృతభాష కలవి. పద్యము కంటె మిక్కిలి మేలిమి కలవియని 
చెప్పవలయును. 


20 


ఈ [గ్రంథములో మొదటి రెండాశ్వాసములలోని నాయకుడు 
పేదసంసారి. పెండ్లము చేతిలో కీలుబొమ్మ. ఎక్కువ పిల్లలు కలవాడు. 
అన్ని కష్టములనుభవించుచున్నవాడు. తొలుత అమ్మనాయనలు 
కాపాడినారు. తరువాత పెండ్లము కట్టడి. తరువాత బిడ్డల ఏల్బడి, తరువాత 
మనవళ్ల తళ్లు. ఇంక స్వాతంత్ర్యమేది? ఇట్లు విచారింపగా అంతరాత్మ 
చెప్పినది కదా! - ఇదియే జీవిత పరమార్థము. ఎంత సొగసుగా నున్నది! 
అనుభవపరమార్థ మెంత రమణీయముగా నున్నది! ద్వ్యర్థి కావ్యములో 
నచ్చు తప్పులున్నచో నది త్ర్యర్థి కావ్యమట! ఈయన చేసిన చమత్మారము 
లెన్నియని చెప్పవలయును! 


ఇవి యన్నియు నట్లుంచి, ఈయన ఎంత (ప్రొఢకవియో 
నిరూపించుట కొక భావము చెప్పెదను. పడమటిదెస కనిపించిన 
సంధ్యారాగము పగలు రేయియు నొరసికొనగా పుట్టిన యగ్నిహోత్రమువలె 
నున్నదట! బంగారుకొండ మీద సూర్యుని గుజ్టాల గిట్టల తాకిడివలన 
బంగారుధూళి లేచినట్లున్నదట! ఈ యుత్రేక్షలు పూర్వమెవ్వరును చేసినవి 
కావు. ఈయన మేధాశక్తిలో నుండి పుట్టినవి. 


హైద్రాబాద్‌ వాతావరణముచేత నలిగిపోయిన కవితాశక్తి కలవాడు. 
లేనిచో లోకోత్తరమైన యొక ప్రాఢాంధ్రమహాకావ్యమును సృష్టించదగిన 
శక్తి కలవాడు. ఆ శక్తి యీ కావ్యమునందు సర్వత్ర తొంగిచూచుచున్నది. 
ప్రోది చేసికొన్నదో ఆంధ్ర ప్రాఢ సరస్వతి యదృష్టము. 


కవి సమ్రాట్‌ 
శ్రీ విశ్వనాథ సత్యనారాయణ 


21 


ఉత్పుల్ల స్నేహోత్పలానికి ఉడుగర 


“ఈ జంట నగరాలు హేమంత శిశిరాలు అనే కావ్యం 
శ్రీమాన్‌ ఉత్పల సత్యనారాయణాచార్యులు రచించిన కావ్యాలన్నిటిలోకి 
తలమానికమైనదే కాక, ఆధునిక కవితా ప్రపంచంలో అనర్హరత్నంగా 
అశేషాంధ్ర జనుల సమ్మోదాన్ని పొందిన రసవత్మావ్యం. ఈ కావ్య 
ప్రచురణకు ముందూ, ప్రచురణ తర్వాతా ఎన్నో సభావేదికల మీద నుంచి 
ఈ కావ్యంలోని పద్యాలెన్నిటినో ఉత్సలవారు స్వయంగా స్వరమధురంగా 
వినిపించడం వల్లనైతేనేమి, ఈ కావ్యమంతటా పరచుకొన్న అధిక్షేపం, 
వ్యంగ్యం, ఉక్తి చమత్మ లత వంటి గుణాలవల్లనైతేనేమి, పద్యాలలోని 
ధారాశుద్ధి గుణాతిశయం వల్లనైతేనేమి రసజ్ఞుల హృదయాలలో ఈ కావ్యం 
శాశ్వతంగా గూడుకట్టుకొన్నది. అటువంటి కావ్యానికి ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య 
అకాడమి అవార్డు రావడంగాని, ఈ కావ్యం మీద ఎంఫిల్‌ పరిశోధన 
జరగడం కాని పెద్ద విశేషమేమీ లేదు. అయితే ఈ కావ్యం సుమారు 
పాతికేళ్లకు ద్వితీయ ముద్రణ పొందడం చెప్పుకోదగిన విశేషం. కవిత్వం, 
అందునా పద్య కవిత్వం ఈ రోజుల్లో ద్వితీయ ముద్రణ పొందడం 
అబ్బురమే. ఈ అరుదైన ఆశ్చర్యానికి ప్రథమ కారణం ఈ కావ్యానికి 
వచ్చిన ప్రశస్తి కంటే కూడా ఈ కృతిని అంకితం పొందిన శ్రీ కె.వి. 
రాజారావుగారి వదాన్యతే. ఎంతటి సహృదయ సమ్మతమైన సత్మృతి 
అయినా, అది సర్వులకూ అందుబాటులోకి రావాలంటే ఒక దాత 
ముందుకు రావాలి. అలా ఒక దాత ముందుకు రాకపోతే విధాత కూడా 
ఈ కావ్య సరస్వతికి విముక్తి కలిగించలేడు. శ్రీ కాపగంటి రాజారావుగారు 
కేవలం సంపన్నుడేకాదు, సహృదయ మూర్ణన్యుడు, సచ్చీల సంపన్నుడు, 


22 


త్యాగనిరతుడు, నిగర్వీ, నిరాడంబరుడూ, విశేషించి ఉత్పల వారంటే 
అమితమైన (ప్రేమాభిమానాలు కలవాడు. అటువంటి ఉత్పల రచించిన 
“ఈ జంట నగరాలు-హేమంత శిశిరాలు కావ్యాన్ని అంకితం పొంది, 
ఈ కావ్యయశస్సుకు దోహదం చేయడమేకాక, ఈ కావ్యం పునర్ముద్రణ 
భారాన్ని కూడా చిరునవ్వుతో మోసి, ఈ సత్మావ్యాన్ని మరోమారు 
బహుళాంధ్ర జనానికి బహూకృతిగ ఇస్తున్న శ్రీ కాపగంటి రాజారావుగారి 
ఈవి, బెదార్యం బహుధా ప్రశంసించదగినవి. 


ఈ విధంగా ద్వితీయ ముద్రణ పొందుతున్న ఈ కావ్యానికి 
ఉత్పల నన్ను పీఠిక రాయమనడం అదీ ఆశ్చర్యమే. ఈ కావ్యం ప్రథమ 
ముద్రణకు మహాకవి దాశరథి, కవిసమ్రాట్‌ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ 
పీఠికలు రాసి ఎన్నో గుణ విశేషాలు ఎత్తి చూపారు. అటువంటి మహా 
మేరువుల సరసన కేవలం నా మీద గల ప్రేమతో ఈ మరుగుజ్ఞావాడి 
మాటలు ఉంచుతాననే ఉత్పల ఉత్తమ మనస్వితకు కైమోడ్సు ఘటిస్తున్నాను. 
వయస్సులోను, యశస్సులోను, పాండిత్యంలోను, కవితా గుణంలోను, 
అన్నిటిలోనూ అన్ని విధాలా ఆయనకంటె ఎంతో చిన్నవాడినే. అయినా 
ఆయన హృదయ పేటికలో నాకిచ్చిన స్థానమే ఈ ద్వితీయ ముద్రణకు 
పీఠిక రాయిస్తున్నందుకు సంతోషిస్తున్నాను. ఈ కావ్యానికి పీరిక రాయడానికి 
నాకున్న ఒకే ఒక్క అర్హత - ఈ కావ్య రచనా కాలంలో ఆయనకు నేను 
(శ్రోతగా ఉండటమే. నా భాగ్యవశాన ఉత్పలవారు తెలుగు అకాడమిలో 
రెండు సంవత్సరాలపాటు నాకు సహోద్యోగిగా ఉన్నారు. అంతకు ముందే 
కవిగాను, ఎం.ఏ.లో నాకు సీనియర్‌గాను పరిచయమున్న ఉత్పలవారు, 
నేను కవితాభిమానిని కావడం వల్ల ఈ రెండేళ్లలో ఎంతో సన్నిహితులైనారు. 
అంతకు ముందే రాసిన ఈ కావ్యంలోని కొన్ని పద్యాలను, తెలుగు 
అకాడమిలో ఉద్యోగం చేస్తున్న కాలంలో రచించిన పద్యాలను సాయంకాలం 
ఐదుగంటలకు ఆఫీసు నుంచి వెలువడిన తరువాత నన్నొక అనుంగు 
చెలికాని లాగా భావించి ప్రేమతో నా భుజం మీద చేయివేసి, ఆయన 
పద్యాలు వినిపిస్తూ ఉంటే ఇద్దరం జంటగా కాలం దూరం తెలియకుండా 
జంటనగరాలరోడ్లను కొలిచేవాళ్లం. అలా కొలిచిన భాగ్యానికి ఈనాడు 


23 


పీఠికరూపంలో ఈ కావ్యాన్ని కొలిచే భాగధేయం అబ్బింది. ఈ కావ్యం 
ప్రథమ ముద్రణకాలంలో ఏదో నేను ఉడతాభక్తితో చేసిన కించిత్‌ సేవను 
సుమారు పాతికేళ్ల తర్వాత కూడా గుర్తుంచుకొని నాకు ప్రథమ 
తాంబూలమిచ్చి, నన్ను పెద్ద చెసిన ఉత్పల పెద్ద మనస్సును శ్లాఘిస్తూ, 
ఈ అపూర్వ అదృష్టానికి నన్ను నేను అభినందించుకొంటున్నాను. 

ఉత్పల గేయకావ్యాలు, నవలలు, విమర్శన గ్రంథాలు 
ఎన్నో రాసినా, ఆయన ప్రధానంగా పద్యకవి. ఆధునికులలో పద్యం 
రసవిద్య పట్టువడిన ఒకరిద్దరు కవులలో ఉత్పల ఒకరు. ఆయన పద్య 
రచనలలో ప్రాచీనులలో నన్నయ, పోతన, పెద్దన, తెనాలి రామకృష్ణుడు 
వంటి కవులను, నవీనులలో దాశరథి, మధునాపంతుల వంటి కవులను 
పోలినవారు. అయితే వారెవ్వరిలోనూ లేని అధిక్షేపం, వ్యంగ్య మర్యాద 
వీరిని వారందరికంటే వేరుగాను, విలక్షణుడిగాను నిలిపాయి. 
మధునాపంతుల మరణం తర్వాత పద్యవిద్యకు మనకున్న ఒకే ఒక్క పెద్ద 
దిక్కు పట్టుగొమ్మ ఉత్పలవారే. వేయేళ్ల పద్యరూపం అంతరించి 
పోకూడదని, దానికి పునర్‌ వ్యాప్తి కలిగించాలని చర్చలు, ప్రయత్నాలు 
జరుగుతున్న నేపథ్యంలో ఎన్నో పద్యరచనలు, అవధానాలు 
ఇబ్బడిముబ్బడిగా చేస్తున్న ఈ రోజుల్లో ఉత్పలలాగా పద్యం రాసే వారు 
అందునా ఆధునిక వస్తువును తీసుకుని ఆధునిక అభివ్యక్తితో రాసేవారు 
లేరంటే అది అతిశయోక్తి కాదు. ఈ అక్షరసత్యాన్ని ఎంతో అణకువతో, 
ఆత్మవిశ్వాసంతో ప్రకటిస్తున్నాను. 


ఉత్పల పద్యాన్ని ఎంత కమ్మగా రాస్తారో, అంత కమ్మగా 
చదివి వినిపించి పద్య రూపానికి ఎనలేని వ్యాప్తిని కలిగించి, పద్య కవితా 
సరస్వతికి తులలేని సేవ చేస్తున్న సత్మవివతంసులు, “ఈ జంట నగరాలు 
- హేమంత శిశిరాలు” పద్య కవితా వ్యవసాయంలో పండిన పసిడిపంట. 
సుందర సుమనోజ్వల భావనాపౌష్మల్యం చేత, సరసోక్తిమయ సంపద 
బలిమిచేత, సుకుమార శయ్యచేత ఈ కావ్యంలోని ప్రతి పద్యమూ ధారాశు 
ద్ధి శోభితంగా, చమత్మార గర్భితంగా దీపించింది. ఈ కావ్యం ఆరాశ్వాసాల 
కావ్యం. మొదటి మూడాశ్వాసాలలో జంట నగరాలలో నివసిస్తున్న ఒక 


24 


మధ్యతరగతి మానవుడి జీవితంలో తారసిల్లిన సంఘటనల కూర్చు 
కనిపిస్తుంది. ఆ మధ్యతరగతి మానవుడు ఉత్పలే కావచ్చు, మరెవరైనా 
కావచ్చు. ఆత్మాశయ రీతిలో సాగిన ఈ కావ్యంలో చివరి మూడాశ్వాసాలు 
వీథి లక్షణాలు సంతరించుకున్నవి. ఈ మూడాశ్వాసాలు క్రీడాభిరామానికి 
దీటుగా నిలుస్తాయి. ఈ మూడాశ్వాసాలలో జంట నగరాలలోని ప్రముఖ 
స్థలాల, ప్రముఖ వ్యక్తుల ప్రశంసాత్మకమైన వర్ణన అగుపిస్తుంది. మొత్తం 
మీద కావ్యంలోని వస్తువు జంట నగరాలకు సంబంధించినది. ఈ జంట 
నగరాలలోని సామాన్యుడి జీవితం హేమంత శిశిరాలే. చాలీచాలని దుప్పటి 
గల మనిషిని హేమంత శిశిరాలు వణికించినట్లుగానే, చాలీచాలని 
జీతంగల సామాన్యుణ్ణి జంట నగరాలు భయకంపితుణ్ణి చేసి వణికిస్తాయి. 


ఇక్కడ పైరవీ లేకుండా ఏ పనీ జరగదు. పైసా లేకపోతే 
పలకరించే నాథుడు లేడు. పైరవీ సుందరికి కాన్మకాదు కదా, కారు 
రవాణా ఖర్చు కూడా భరించలేని సామాన్యుడు. ఎంతటి భక్తుడైనా 
భగవంతుడికి కూడా ఫలాలవంటి ఏ చిరుకానుకను కూడా ఇవ్వలేక, 
కొత్త పుస్తకాలు కొనలేక, పాత పుస్తకాలు కొని తన జిజ్ఞాసను, రసజ్ఞతను 
తీర్చుకొంటూ, తన ఇల్లాలి, తన పిల్లల అవసరాలను తీర్చలేక, వాళ్ల 
కినుకను తట్టుకోలేక, ఆటో ఎక్కే స్తోమతలేక, రాని బస్సులకోసం పడిగాపులు 
పడలేక నడిచి నడిచీ చెప్పులరిగిపోగా, ఆ చెప్పులను బాగుచేసే 
ముచ్చెవాడికి కూడా డబ్బు ఇవ్వలేని ఒక సామాన్య సంసారి జీవితంలో 
తారసిల్లిన సరస సన్నివేశాలెన్నో సహజ సుందరంగా సాక్షాత్మరిస్తాయి ఈ 
కావ్యంలో. ఒకసారి కంటతడిపెట్టిస్తాయి. మరోసారి కడుపుబ్బ నవ్విస్తాయి. 
పాత పుస్తకాల క్రయ విక్రయాలలోని మోసాలు, భంగపాటులూ పుస్తక 
ప్రియులందరికీ అనుభవైకవేద్యమే. పాత చెప్పులకు ప్రాణం పోసే 
ముచ్చెవాడి కథ హాస్య, కరుణరసాలు సుమేళనం చేసిన ఆధునిక కథానిక 
లక్షణాలు పుణికిపుచ్చుకున్న చక్కని ఇతివృత్తం. ద్వ వ్రర్థికావ్యావిష్మ్కరణ 
చక్కని సెటైర్‌. కవిగారి సంసార జీవితంలోని సన్నివేశాలు ప్రతి 
మధ్యతరగతివాడి జీవితంలో కనిపించేవే అయినా ఎంతో చిత్తవిస్తారధ్రుతిని, 
సంస్కార పరిమళాన్ని కలిగించే మనోజ్ఞమైన మధుర సన్నివేశాలు. 


25 


నూకరాజుకూ, కవికీ మధ్య జరిగిన సరస సంభాషణ చమత్మారోపేతంగా 
చవుకళిస్తుంది. జంటనగరాలలోని సమకాలికులైన ప్రముఖుల మీద, 
ప్రసిద్ధ పురుషుల విగ్రహాలమీద రాసిన పద్యాలు ఉదాత్త గంభీరమైనవి. 
ముఖ్యంగా సుభాష్‌చంద్రబోసు మీద, మహాత్మగాంధీ మీద, లాలా 
లజపతిరాయి మీద, జవహార్‌లాల్‌ నెహ్రూమీద రాసిన పద్యాలు ప్రతి 
ఒక్కరినీ ఎంతో ఉత్తేజితులను చేస్తాయి. అలాగే జంట నగరాలలో కవి 
రాజుకీ, నూకరాజుకీ తారసిల్లిన తరుణీమణుల మీద చెప్పిన పద్యాలు 
శ్రీనాథుని చాటువులను తలపిస్తాయి. అయితే అవి సభ్యతా శృంగారపు 
మేరను మీరవు. 

ఈ కావ్యంలో సహృదయుడికి కలకాలం జ్ఞాపకం ఉండిపోయే 
పద్యాలూ పద్యపాదాలూ ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా “దెబ్బతిని 
విలవిలలాడి త్రెళ్లు పక్షి పగిది పూర్తిగా తెగినది పాదరక్ష”, “చెప్పులతిగి 
యరిగి చీలలే మిగిలెను, ముచ్చెవాడుగూడ ముట్టదేమొ” అనే 
పద్యపాదాలూ, 

“పదవులుద్యోగాలు పైరవీవల్లనే 
ప్రాప్తించుగాని అర్హతనుగాదు 
పైరవీ చేయకున్న నే పనియుగాదు 
పైరవీ చేయకెవ్వండు పైకిరాడు” 
అనే పద్యంలోని మహోపదేశమూ 
“కలసిన పాలను నీళ్లను 
వెలసిన మిత్రత్వములను వేర్చ్పజుచు గుణం 
బలవడిన వారలిద్దటి 


కలహంస మొకండు మతియు ఖలుండొక్కండున్‌” 


26 


అనే పద్యమూ, “నరకంబంతయు దెచ్చి నా (బతుకులోనన్‌ 


దాచినావా ప్రభూ 
అనే పద్యపాదమూ, 
“శక్తి హీనత్వమందున శాంతి లేదు 
కర్మహీనతయందు మంగళము లేదు 
కలమొ కాగితమో పాజపలుగొ ఏదొ 
దేవ! దయచేసి సుంత పాథేయమిమ్ము 
అనే పద్యంలో ప్రవచించిన జీవిత సత్యమూ... 


“దుడుకువాని బండి తురగమ్ముకంటెను, దుష్టవిటుని పాలి 
భ్రష్టమేలు”, “నెలాఖరు లేని పదంబొసంగవే” అనే పద్యపాదాలూ ఆ 
ఇలా ఎన్నో ఎన్నెన్నో ఉదాహరించుకొంటూ పోవచ్చు. ఉత్పల 
అలంకారశా(స్తాన్ని కంఠదవ్నుంగా చదువుకొన్న వ్యక్తి. ఆ శాస్త 
మర్యాదనంతా చెరిగిపోశారు ఈ కావ్యంలో. అందుకు పై నుదాహరించిన 


పద్యపాదాలే తార్మాణాలు. 


మొత్తం మీద షష్టాశ్వాసాలతో కూడిన ఈ కావ్యం షడ్రుచులను 
సమపాళ్లలో కలిపి వండిన మృష్టాన్న భోజనంలా ఉంటుంది. ఈ కావ్యంలో 
ప్రధాన గుణం సెటైర్‌. అది ఒక్కొక్క చోట వర్హ్వవస్తువుకు చక్కని అటైర్‌గా 
ఉంటుంది. మరొక్క చోట ఆ సెటైర్‌ టైరులో గాలి తీసినట్లు సున్నితంగా, 
కొంటెగా గిలిగింతలు పెడుతుంది. 


ఈ కావ్యాన్ని చదివితే ఉత్పల జంట నగరాలను ఎంతగా 
(ప్రేమించాడో అవగతమవుతుంది. అనుభూతమవుతుంది. ఆయనకు గల 
ఈ ప్రేమ, ఈ కావ్య రచనతో ఆగిపోలేదు. పదేళ్ల తరవాత “పాతబస్తీ 
విలాసం” మొదలు పెట్టాడు. పదేళ్లపాటు పలు సభావేదికలపై నుంచి 
వినిపించి, వినిపించి ఇటీవలనే ప్రచురించారు ఆ కావ్యాన్ని. “ఈ జంట 
నగరాలు - హేమంత శిశిరాలు” కావ్యంలోని చివరి మూడాశ్వాసాలు, 
“పాతబస్తీ విలాసంిలోని మొత్తం మూడాశ్వాసాలు కలిపి కొంత ఎడిట్‌ 


చేసి ప్రచురిస్తే జంటనగరాల మీద రాసిన వీథీ లక్షణాలున్న సమగ్ర 
కావ్యమవుతుంది. “ఈ జంటనగరాలు - హేమంత శిశిరాలు కావ్యం 
ద్వారాను, 'పాతబస్తీ విలాసం” కావ్యం ద్వారాను తన ప్రేమాభిమానాలను 
వెల్లడి చేసిన ఉత్పలకు ఈ జంట నగరాలు ఏమిచ్చాయి? తమ 
హృదయంలో దాచుకున్నాయా? లేదే! అలక వహించినట్లు, నగరానికి 
దూరంగా విసరివేసినట్లు సుమారు మూడు, నాలుగు దశాబ్దాలపాటు 
అద్దె ఇళ్లల్లో కాపురమున్న ఉత్పలను, రిటైరయిన తర్వాత వచ్చిన కొద్దిపాటి 
డబ్బుతో అక్కడెక్కడో అలకాపురిలో చిన్నపాటి ఇల్లు కట్టుకునేలా చేశాయి. 
అయినా ఈ రెండు కావ్యాల వల్ల ఆయనకు వచ్చిన కీర్తి అపారమైనది, 
అమోఘమైనది, అజరామరమైనది. స్థలము గొన్నాడ రసికాంధ్ర జనుల 
యెడద, నిల్లుకట్టుట యద్ది నా వల్ల గాదు అని కవి ఈ కావ్యంలో 
చెప్పుకున్నా ఆంధ్రుల హృదయాలలో శాశ్వతమైన ఇల్లు కట్టుకున్నాడు. 
ఈ జంట కావ్యాలద్వారా. అయితే, నగర జీవితం వల్ల నలిగిపోయిన 
కవితాశక్తిగల ఉత్సల నుంచి, ఆయన కవితాశక్తికి తగ్గ మహాకావ్యం 
రావలసి ఉన్నది. (ప్రౌఢ వయఃపరిపాకంలో ఉన్న ఉత్పల నుంచి మరో 
మహాకావ్యం త్వరలో వెలువడుతుందని ఆశిస్తున్నాను. 


ఈ కావ్యంలోని ప్రతి పద్యానికి పులకించిపోయి స్పందించి నాచేత 
పీఠిక రాయించుకున్న ఉత్సుల్ల స్నేహోత్పలానికి మరోసారి ముకుళిత 


హస్తుండనై అంజలి ఘటిస్తున్నాను. 


-డా॥! బి, చెన్న కేశవరెడ్డి 


28 





కృతిపతి 
M.JF.K.V.RAJARAO 


B.Com., EC.A. 


29 


30 


మంగళాచరణము 


శ్రీ శేషాచలవాసి భద్రగిరి రో 
చిష్ణుండు యాదాద్రి ల 
క్షీశుండున్‌ గృపసేయుగాత! సకల 
శ్రేయంబులన్‌ సాహితీ 

వైశారద్య చిరాయు రున్నతులు- 
సౌభాగ్యంబు ప్రజ్ఞాసమ 
జ్ఞాశాలిత్వము కాపగంటి కుల 

ar 

రాజారావు కశ్రాంతమున్‌. 


అభయైకప్రదుదై అపాయసముదా 

య ధ్వంసియె స్వర్ణపుం 

(బభలన్‌ స్వాస్థ్య మొసంగునట్టి గ్రహచ 
క్రస్వామి పేర్మిన్‌ మహా 

విభవాలంబ కుటుంబసంపదను భా 
వింజేసి వాలాయమున్‌ 

శుభదృష్టిం గనుగాత! మా కృతిపతిన్‌ 
సూర్యప్రకాశాత్మజున్‌. 


31 


32 


ఆదట జానకీసహితుడై 
కొలువిచ్చుచు నా డయోధ్యలో 
మాదిరి పంచవక్రహను 
మంతునితోడుత మా సికిందరా 
బాదున పండువెన్నెలలు 
పర్వుచునుండిన రామచంద్రు డ 
త్వాదర మేదురుండయి 

కృతార్గుని జేయుత! మత్కృతీశ్వరున్‌. 


అగజను లాగి పట్టుకొను 

నప్పుడు రెండు - ఎడంద పైకి చే 
ర్పగ మతి రెండు - ముంగురులు 
పైకిడ రెండు - మొగంబు పట్టి ము 
ద్దుగొనగ రెండు - తక్కిన వె 

దో పనిగొల్పి పదింటితోడ బొ 
ల్పుగ సఫలీకృతాఖిల క 

రుండగు పంచముఖున్‌ భజించెదన్‌. 


అంతరాయ సంతమసమ్ము నణచివైచి 
గణపతి సమస్త భోగభాగ్యముల నొసగి 
ఇష్టకామ్యార్థము లనుగ్రహించుగాత! 
మాలతీ రాజరాయ దంపతికి సతము. 


ఆధఢ్యుడయ్యు నిరున్మాదియినవాడు 
యువకుడయ్యు నచంచలవ్యవహితమతి 
గణకుడయ్యును రసికాగ్రగణ్యుడతడు 
కాపగంటి శ్రీ సూర్య ప్రకాశసుతుడు. 


వదనము ప్రసాదసదనము, 

సదయము హృదయమ్ము, వాక్కు సౌజన్యసుధా 
భ్యుదయము రాజారావున 

కొదవెను మహాలక్ష్మి చలువయొప్పిన కలిమిన్‌. 


దశను స్నేహమ్ము తుదకు పాత్రమునుగాని 
వాంఛసేయని రత్నదీపమ్మువోలె 
రోచిరౌదార్య గుణ సదా లోకహితుడు 
కాపగంటి కులార్జవోత్మర్హకుండు. 


ప. ఏవంవిధగుణగరిష్టుండగు నమ్మహనీయుం డొక్కనాడు- 


తన మహోన్నతమైన సౌధంబుపయికి 
నన్ను రావించి సత్మారమెన్నజే సె; 

నేను రామకృష్ణుండను గాను కాని, 
ఆయన విరూరి వేదాద్రియంతవాడు! 


సృష్టించినాడవు చిన్నారివాండ్రకు 
గంగావతరణాదికావ్యములను 
నిర్మించినాడవు నీ వింతయప్పుడె 
తపతి కావ్యమ్ము వైదగ్ధ్యభంగి 


విరచించినాడవు శరణాగతి[(శుతి 
సూక్తిపరిస్పందసుందరముగ 


33 


ల 


34 


రచియించినాడవు కచదేవయానియు 
గాంధారి మొదలైన కమ్రుకృతులు 


బంధసౌందర్యగరిమ, స్వభావమసృణ 
తరుణిమచ్చాయ మాజాత్యంబు కలిమి 
వన్నెలీను భవత్మవిత్వంబు వినగ 
కౌతుకంబయ్యె నుత్సల కవివతంస! 


అనిన సంతసించి, సంప్రదాయభావాభ్యుదయ విప్లవకవుల 
నెల్లర శ్లాఘించి, సంభావించి, యాదరించి, యభినందించి 
హాస్యరస ప్రాయంబును, నగరవిశేషవర్ణనాకర్ణనీయంబును, 
నత్యపూర్వంబగు నితివృత్తంబు గల్పించుకొని యాత్మాశ్ర 
యంబుగా నే జెప్పంబూనిన కథాక్రమంబునకు ప్రారంభం 
బెట్టిదనిన. 

గమకమ్మున్‌ వెలయించు గంధవహు 

రెక్కల్‌ రెంటిపై కెక్కి పో 

దము రారమ్ము - లతావితాన సుమనో 

ద్వారమ్ము లావిష్కరిం 

తము దేవీ! తడవేల? భాగ్యనగరానన్‌ 

చైత్ర వైశాఖ పా 

త్రములం దాల్చి నటింపగా వలె వసం 

త శ్రీవిలాసమ్ములన్‌. 

(ఇది ప్రస్తావన) 


కథావ్రారంభము 


శ్రీ వేంకటపతిపద రా 
జీవద్వంద్వోపచార సేవాఫలసం 
భావితపుణ్యా! గణిత 

ప్రావీణ్యా! కాపగంటిరాజవరేణ్యా! 


మహాశయా! అవధరింపుము- 


సినిమాల కర్చుకై తన పుస్తకా లమ్మి 
డింభాళి డబ్బు గడించుచోటు 

సేరు లెక్కన మామగారి (గ్రంథా లమ్మి 
కోడళ్లు పొదుపు కన్గాన్న చోటు 
బదిలీలలో నున్న పంతుళ్లు బరువులో 
సగపాలు దించుకోదగినచోటు 
సోమకాసురుబోలు చోరుల కీనాడు 
వ్యాపార రంగమైనట్టి చోటు 

తిరిగి యాయని పుస్తక స్తేయులకును 
దోపుకాండ్రకు కత్తెర దొంగలకును 
అమ్మకమునకు వీలైన యట్టిచోటు 
నేలబజటిచి యమ్మెడి పుస్తకాలచోటు 


35 


36 


పరిగతశుద్దలైన పుర 
పాలకసంఘమువారు వీథి నే 
ర్పజిచిన శుదిశాల కొక 

ధి 
ప్రక్కన నున్నది చూడు పుస్తకా 
కరమయి నేలబేర్చిన దు 
కాణము ప్రాతలు క్రొత్త లెవ్వియో 
అరయికచేసి కావలసి 


నట్టివి మీరలె యేజుకోవలెన్‌. 


ఏజుకొన్నటి పుస్తక మేదొ మీరు 
విక్రయికునకు తొలుత చూపించవలయు 
దాని యాకృతి గని వాడు ధర వచించు 
అవల మీ యిచ్చవచ్చినట్లడుగవచ్చు. 


కాయగూరలకును ఉల్లిపాయలకును 
అంగడులలోన బేరమాడంగరాదు, 


గణన కెక్కిన యే పుస్తకమును గాని 
ఎంత కడిగిన నిచట తప్పేమి లేదు. 


హితకర మై మొగాన వెల 

యింతని లేని స్థిరత్వధారణా 

గతి గనరాని యా మిరప 

కాయలు పప్పులు చింతపండులే 
అతిగములై అమూల్యములు 

నై నవి, మూల్యము మూడుచోట్ల ము 
ద్రితమయి యొప్పినన్‌ విలువ 

లేనిది పుస్తక మొక్కటే గదా! 


ఇప్పుడు పుస్తకమ్ము లివి 

యిట్టి పరిస్థితి నొంది వీథిలో 
త్రిప్పులు వోవుచుండ నమ 

రించిన చక్కని భీరువాలలో 

చెప్పు లలంకరించినవి 

శ్రేష్టములై నవి, ఉచ్చనీచముల్‌ 
దప్పిన నేటి నాగరిక 

తా మహిమమ్మిది యేమి చెప్పుదున్‌? 


ఒక పరిశోధకుం డచట 

నున్న పురాతన జీర్ణ పుస్తక 
ప్రకరమునందు అప్పకవి 

వ్రాసిన గ్రంథము పూర్వముద్రణం 
బొకటి లభించునేమొ యని 
యుత్సుకు డయ్యెను, అట్టివారి కీ 
రకమగుచోటు నేలపయి 

బ్రాకిన కల్పలతా కుడుంగమే! 


అంగడిముందు వాహనము 

నాపి గభాలున వచ్చి ప్రాతపం 
చాంగము కోసమై వెదుక 

సాగెడు జోస్యులవారు, వేదవే 
దాంగ పురాణ శాస్త్రముల 

కంటిన దుమ్మును దుల్పి యాదరిం 
పం గలయట్టి పండితుల 

వారును దర్శన మిత్తు రచ్చటన్‌. 


37 


38 


అపరాధపరిశోధకాఖ్యాయికల కోస 
మరయుచుందురు కొంద జాడవారు 
బిగుతైన లాగున పిటుదుజో(జే)బున జొన్సె 
టెక్కులా డొకడు వెండితెర నవల 
కామశాస్త్ర మొకటి [గ్రక్కున గైకొని 
అడిగిన వెల యిచ్చి యరిగె నొకడు 
ఇంగ్రీషు సంపుటా లేజుకొని యొకండు 
పచ్చకాగిత మిచ్చి పుచ్చుకొనెను 

స్థల విశేషమొ! మళిగలు దాటి వచ్చి 
చేర్వబడినట్టి వేళావిశేషమేమొ! 

పు స్తకస్తోమ మమ్ముడుపోవుచుండె 
చిన్న మొత్తాల సాయెబు జేబు నిండె. 


గ్రంథమందెంత వెలయున్న గాని, దాని 
న ర్హమైనట్టి ధరతోడ నమ్మువాడు 

ప్రజల కొనుగోలుశ క్తి నారసినవాడు 
ప్రాతపు స్తకాలమ్ము వ్యాపారి యొకడె. 


దాహముదీతి వాడు పొగ 
ద్రాగుట చూడగ పద్మినీవరా 
రోహల కౌగిలింతలకు 

(కోవులు, మావులు నోటిగాలికిన్‌ 
దోహద మొందినట్టులుగ 
తోడనె చెల్లని పు స్తకాల కీ 
సాహెబుగారి నోటి పొగ 

చక్కని దోహదమంచు నెంచెదన్‌. 


క్రొత్త పు స్తక మచట కన్హాంటి సంభ్ర 
మమున, అద్ది పెద్దనగారి మనుచరిత్ర 


రాయ లానాడు స్వర్థాక్షరముల తోడ 
ఇమ్మహాప్రబంధమును వ్రాయించియుండు. 


అని తలపోసి వాడడిగి 

నంతటి పైకము నిచ్చి గ్రంథముం 
గొని యిలుసేరి తీరికగ 

కూర్చొని చూచితి నందులో వరూ 
ధిని కనిపించలేదు-తద 
ధిష్టితపీఠమదేని లేదు-దా 
రుణమగు కత్తిరింపులకు 
లోనయిపోయిన వా విశేషముల్‌ ! 


అట పరీక్షకునేగు విద్యార్థి యెవరొ 
కావలసినట్టి భాగమ్ము గత్తిరించు 
కొని దుకాణమ్మనం దమ్ముకొన్నవాడు 
ఓలి తక్కువ కద్ది నా పాలబడియె. 


పరీక్షార్థియగు విద్యార్థి పనితనంబునకు మెచ్చియు, మనోహర 
ఘట్టంబు హరింపంబడుటకు నొచ్చియు, బెద్దనమహాకవిం 
గూర్చి పెద్దయుంట్రొద్దునిట్లు తలపోసితి: 


కర మనుర క్తిరాయలొక 
కమ్మని పద్యము చెప్పుమన్న ని 
ర్నిరతి నిరాకరించితివి 

నీదు రసోజ్జ్వల కావ్యకల్పనా 


40 


పరికరముల్‌ పవిత్రములు 
భవ్యములై మహితాం(ధశారదా 
భరణములయ్యెబో ! మను ప్ర 
బంధము నీవు రచించునప్తు స్తీ 
నిరుపహతిస్థలంబు రమ 
ణీప్రియదూతిక ఏ విభావ వి 
స్ఫురణ మొనర్తురో తెలియ 
బోలము కాని, మహానుభావ ! మే 
మెజుగుదు మింతవట్టు సెల 
యేజులు కొండలనుండి జాతి కు 
మృరునటువంటిచోట, నెల 
మావులు గ్రోవులు నల్లివిల్లిగా 
పరగిన కోనలో, గరుడ 

పచ్చల సౌధము చెంత, వీటికా 
పరిమళముల్‌ గుబుల్మొనెడి 
పట్టున, గొండొకమావినీడ గి 
న్నెర పలికించుచొక్క తరు 

ణీమణి యబ్బురపాటుతోడ ముం 
గురులను ద్రోసి చన్గవ గ 
గుర్పొడువన్‌ నినుజూచి యందియల్‌ 
మొరయగ లేచి యొక్క నును 
పోకను జేరి విలోకనప్రభల్‌ 
తరగలుదేల నీ యెదురు 

దారుల నెల్లను పాలవెల్లువల్‌ 
పజపినగాని నీవు నొక 

పద్యము చెప్పవహో ! మహాకవీ! 


ఇవ్విధంబుగా నక్కావ్యక ర్తనపత్రవృ త్తంబును గీర్తించి మటు 
నాటి సంజవేళ బొలారంబుకార్యాలయంబునుండి నగరంబున 
కరుదెంచి, (ప్రాతపుస్తకమ్ముల పట్టునకుం బోవుట కిచ్చ 

గింపక ఫలంబులు గొన్ని విలిచి గృహోన్ముఖుండనై వచ్చు 

నెడ గుడిగంటలు వినంబడిన నచ్చటి దేవాలయంబునకుం జని- 


అంచితభ క్రితోడ జను 

లందజు పువ్వులు పండ్లనున్‌ సమ 
ర్పించుచునుండ నేనొకటి 

రెండు ఫలంబుల నారగింపు సే 
యించక చెంతనుండి భజి 
యించెడునప్పుడు స్వామి చూపు నా 
సంచియలోని పండ్ల్రపయి 

బడ్డది చప్పున మాటువెట్టితిన్‌. 


తేకువచేసి నేడు కొని 

తెచ్చిన పండ్లివి నీ కొసంగి నా 
రాకకు వేచి వాకిట 

నిలంబడి చూచుచు నేవి పండ్లునా 
న్నా! కొనితేవు నీవెపుడు 

మా కను బిడ్డల కేను నిర్ణయా 
భీకరమూర్తివోలె గని 

పించగ లేను ప్రభూ ! నిమేషమున్‌. 


ఎవరొ స్వామికి పూజ చేయించుచుండ 
వెస గుబాళించె నా మూట వెలయు పండ్లు, 


41 


42 


పండ్లవాసన లెట్టు లాపంగ వచ్చు? 
స్వామి కనుదమ్ములెట్లు కప్పంగవచ్చు? 


అంత నర్చకుండు యవనిక దిగజార్చి 
స్వామి కారగింపు సలుపుచుండె 

నన్ను బరిహసించె నా జిల్లు వలిపంపు 
పంచలోని పండ్లు పయికిదేలి. 


గుడిగంటల్‌ వినిపింప నీ దరికి రా 
కుండంగబోలేను నా 
కడనున్నట్టివి నీ కొసంగక చనం 
గాలేను ఏదేని నీ 

కిడుచున్నప్పుడు నాదు పేదతనమో 
ఏదో ననున్‌ లుబ్బునిన్‌ 

గడు దుర్చుద్ధినిజేసి కొంతతడ వా 
కట్టుంగదే చేతులన్‌. 


ఆదరమొప్ప నే నొసగు 

నట్టి ఫలంబిది శూన్యమందునన్‌ 
గాదని నీకు నర్పణ మొ 

నర్చిన దించుకయేని వ్యర్థమై 

పోదని దానినిం దిరిగి 

పొందెద నంచని నమ్మియుండియున్‌ 
లేదనకుండ నీ కొసగ 

లేను గదా! దురదృష్టపంతుడన్‌. 


పద్యమందు దగిన పదము వేయకయున్న 
కవికి కలుగునట్టి కష్టమెంతా 

దైవమునకు నీయదగినది యీకున్న 
భక్తుడొందు నట్టిబాధ యంత. 


ఒక్కపండు నీకు నొసగని లుబ్బుండు 
తనను దాన మిచ్చుకొనుట యెట్లు? 
నీకు నొసగకుండ సాకులేవో చెప్పి 
తృప్తినొందలేను దేవ! నేను. 


అకృతాత్ముల్‌ సుకృతాత్ములున్‌ తెలియరా 
కజ్ఞాతమై యున్న యా 

స్తికలోకమ్మున కీ వొసంగెడి శుభా 
శీర్వాదకో శమ్ములో 

నొక యంశమ్మును మాకు చెందునటులన్‌ 
యోచించి మావంటి లు 

బ్ధకులం గూడ ననుగ్రహింపుము ప్రభూ! 
దాక్షిణ్యభావంబునన్‌. 


అని నివేదించి భగవత్రసాదంబు గై కొని గృహంబున కరుదెంచి, 
రాత్రి భోజనానంతర మసమగ్రంజై యున్న మనుచరిత్రం జూచి 
కొంతతడవు చింతించితి. మజునాటి సంజవేళ యథా ప్రకారంబున 
రాష్ట్రపతిమార్గంబు మీదుగా వచ్చునెడ నానందభవనసవిధంబున 
గలసికొన్న క్రొత్త ప్రాతమిత్రుల నెయ్యంబు దియ్యంబు గావించి వారిని 
బంపి యరుదెంచునప్పుడు 


483 


బస్సులోన బోవు ప్రాఢకామిని వంక 
ఛీచి యేల నేను చూచినానొ 
బొంతరాయి తగిలి పుటుకుమన్నది చెప్పు 
నడిబజారులోన నవ్వుబాటు! 


వెంటనే రెండు జేబులు వెదకినాడ 
జిత్తు కాగితములు ప్రాతయుత్తరములు 
దక్క నొండొక్క పైసయు దగులకున్న 
జేబుగుడ్డతో మేనిముచ్చెమట దుడిచి 


తెగిన చెప్పుతో నతికష్టముగను గదలి 
అడుగునేల నామడయట్లు నడచుసరికి 
దెబ్బతిని విలవిలలాడి త్రెళ్లు పక్షి 
పగిది పూర్తిగా తెగినది పాదరక్ష 


(ప్రతిపద జాయమానముహుః ప్రస్థలన పరంపరలకు వగచి యిట్లు 
చింతించితి. 


చెప్పుజేతబట్టి చేరుదమన్న నా 
కెదురుపడినవాడు బెదురునేమొ! 

ప్రాత చెప్పులనుచు బాజవేయుదమన్న 
బ్రాణ మొప్పలేదు వాని విడువ. 


ఈ పాదరక్షల ప్రాపున 
బుద్ధి తక్కువ జేసి పుస్తకా లరువిచ్చి 
తెచ్చుకొనుట కెంత తిరిగినానొ 
మాటిచ్చినట్టి నిర్మాత చెంతకు నెన్ని 


వ. 


మాసమ్ము లే నాసుపోసినానొ 

అల కళాభవనమ్మునందుండి యింటికి 
పదయాత్ర లెన్ని చెప్పజచినానా 

బస్సు దొరకనప్పు పర్సుపోయిన యప్పు 
డెన్నిసార్లు నడచి యేగినానొ 
పాదచారినగుచు పట్టణవీథుల 

నెంత తిరిగినానొ యేమొ గాని 
చెప్పలతిగి యతిగి చీలలే మిగిలెను 
ముచ్చెవాడు గూడ ముట్టడేమొ! 


అట్లు విచారించుచు. 


చిడిముడిపాటుతో తెగిన 
చెప్పుపయిం బదముంచి పైకి క 
న్పదని విధాన నందు నిలు 
వంబడియుండగ కోడెప్రాయపుం 
బడతి యొకర్తు రోడ్డునడు 

మంబడి యీదరి కేగుదెంచె దా 
నడచినయంత మేర గమ 
నంపుటొయారము లొల్మబోయుచున్‌ 


ఆమె యిప్పుడిప్పుడె నడయాడుటలను 
గ్రొత్త క్రొత్తగ నేరుచుకొన్నదేమొ! 
చిన్ననాడామె మతి నడచినదొ లేదొ! 
ప్రీల నడక లిట్టివని వచింపలేము. 


45 


అయిన నామె నడక హంసనడక యౌనా! 
కాక అది మదేభగమన మగునా! 
అవయవాలెగాక అందంపు నడకయు 
నాడదాని కిచ్చినాడు (బ్రహ్మ. 


అని నేను నామె నడకల 

గని మెచ్చుచు నిలువ, నామె కడు చేరువగా 
జనుదెంచి సంచిలోపలి 

తన పైకము దీసి చూపి తానిట్లనియెన్‌: 


ఒక పదింటికి చిల్లరయున్న నిండు 
లేద రూపాయి యొకటిండు రేపయిత్తు 
నెపుడు చూతును మిమ్ము బస్పెక్కుచోట 
మాది కూడ సీతాఫలమండి యండి! 


దారిలో చెప్పు తెగిపోయి దాని నెట్లా 
యీద్చుకొని వచ్చుచుంటిని నింతవణకు, 
బాగు చేయించుటకు ముచ్చెవానికీయ 
జిల్లర దొరకలేదని చెప్పుచుండ 


వ. నే నామె త్రుటితపాదత్రంబు నవలోకింప నమ్మదవతి త్రపా 
భరపరాజ్ముఖీయెై యున్న - 


పలుకుడిగి పెద్ద ప్రొద్దా 

కులదృష్టి బడంతి జూచి, క్రుంగిన మదితో 
అలవాటు కొలది చేతులు 

నెలవగు జేబులను జేర్చి నెమకుచునున్నన్‌. 


46 


చేతులు రెండు జేబులను 

జేర్చి కదలిన గాని నాణెపున్‌ 
మోత వినంగరానపుడు 

మూతి పుట్టుక్కున ద్రిప్పివైచి సా 
కూతముగాగ సారియని 

కూసి గిరుక్కున వెళ్లిపోయి గో 
పాతిశయమ్ముతో నతివ 

అన్నువ కౌ నసియాడజేయుచున్‌. 


చెలువ కబరీభరంబు బోసిమెడ సొగసు 
చువ్వవంటి మవ్వపు గౌను సోయగమ్ము 
కంటికందిన మేరకు గాంచి కాంచి 

దీర్హ నిశ్వాసమును బుచ్చి - తెలివి నొంది 


దెసలు పరికించి కర్తవ్యంబు మహదాశ్రయంబని తలంచి- 


అచటినుండి కదలి యా వీథి గనుగొంటి 
జింపి గొడుగు క్రింద జెలగువాని 

ప్రాత చెప్పులకును బ్రాణంబు వోసెడు 
ముచ్చెవాని నొక్క ముసలివాని. 


తాతా! యని దరిజేరితి 

నాతడు నా తెగిన చెప్పు నారసి నన్నున్‌ 
బ్రాతిగ పరికింపకయే 

తే తెమ్మని చేయి చాపి తెలివిడిజేయన్‌. 


47 


48 


అప్పు డతని మ్రోల నంతరంగము విప్పి 
ఏమి చెప్పినానొ యెబుక లేదు - 
ముచ్చెవానితోడ మొటి పెట్టుకొన్నాడ 
గుండె బరువు దించుకొన్నవాడ. 


అప్పుడపుడె యతడు చెప్పుల సరిచేసి 
ఒక మహోపదేశ మొసగినాడు 
ఇంటికేగు వణకు నిర్వది పైసలు 
ఉంచుకొనుట చాల మంచిదనుచు. 


అతని మహోపదేశమును 
జెదల దాల్చి కృతజ్ఞతా సమ 
ర్పితముగ తాత! రేపు గని 
పింతు నటంచును చెప్పి వెళ్లుచో 
నతడు తదేకదృష్టి నను 

నారసి గుంటలుపడ్డ కన్నులం 
దతికిన బాష్పబిందువుల 
నద్దుకొనెన్‌ దలపాగచెంగునన్‌. 


మటునాడు తాతకొజకై 

అరిగితి నచ్చోట నాత డగపడకున్నన్‌ 
తిరుగుచునుంటిని పైసల 
నిరువదిగొని అతనికొజకు నిప్పటివజకున్‌. 


ద్వితీయాశ్వాసము 


శ్రీవరయాదాద్రిగుహా 

దేవతలక్ష్మీ నృసింహదివ్యకటాక్ష 
స్థావరసౌఖ్యా! కవిశిఖి 

ప్రావృద్దన కాపగంటి రాజాభిఖ్యా! 


ప అవధరింపు; మట్టు పరిభ్రమించుచుండ నొకనాటి సంజవేళ 
కళాభవన(ప్రాంగణంబున నొక్క పూబోడి నా కెదురయ్యె. 


పాతి కేడులు దాటిన ప్రాధయామె 
ఏది మాటాడలేని అంబేద నేను 
అనునయాసక్తచిత్తయౌ నతివ యామె 
సరిగ మోమెత్తి కనలేని పితికి నేను. 


పీనకుచకుంభయుగళ ధురీణ యామె 
అడుగు ముందిడలేని ఖిన్నుడను నేను 
ఘనజఘనభారమంథరగమన యామె 
తోడ నడువజాలని యశక్తుడను నేను. 


49 


ర్ట 


50 


మగువ నన్ను సాభిప్రాయముగను జూచి 
ఒక్క చిజునవ్వు నవ్వి తాజక్కబోయె 

బరువు మోయుట యామెది బాధ నాది 
అని గ్రహించినదేమొ! నవ్వినది తాను . 


ఇంతకు ముందెచ్చటనో యీమెను జూచియుంటినని తలంచు 
చుండ గొందొక మిత్రుల డయ్యెడ గలసి, యా సుందరి 


యెవరను కొంటివని ప్రశ్నించి, తానె యామె నభివర్ణించి 

నా కెణింగించి, నీ విఈపూర్వము బదిలీ కోరియుంటివి, 
యీమె ప్రాపున పైరవీగాంచి మనోరథసిద్ధి పొందుమని యుప 
దేశించి మజియు నిట్లనియె: 


పదవులుద్యోగాలు పైరవీ వల్లనే 
ప్రాప్తించుగాని అర్హతను గాదు 
బహుమతుల్‌ బిరుదులు పైరవీ వల్లనే 
లభియించుగాని పాత్రతను గాదు 
బదిలీప్రమోషన్లు పైరవీ వల్లనే 
సమకూరునుగాని అన్యమున గావు 
పర్మిట్లు మార్కులు పైరవీ వల్లనే 
జతపడుంగాని యోగ్యతను గాదు 
పైరవీవల్ల నాపీసు ఫైళ్లు కదలు 

కార్లు రైళ్లు విమానలోకమ్ము కదలు 


పైరవీచేయకున్న నేపనియుగాదు 
పైరవీచేయకెవ్వండు పైకిరాడు. 


అని పైరవీ ప్రాముఖ్యం బుగ్గడించి శ్రేయోభిలాషి గావున 
నతండు నన్నామెకడకుం జప్పున గొనిపోయి, యీతండు 
నాకు బరిచితుండు. మీ పరిచయభాగ్యంబు నర్థింప వచ్చిన 
వాడని చెప్పి, యస్మదీయ గోత్ర నామాదు లుపన్యసించి, 
బొలారమ్ము నుండి పట్టణంబునకు నీతని బదిలీచేయింపం 
గోరెద, అది యాతనికి దూరంబయ్యె అవస్థపడుచున్నవాడని 
యామె కెజింగించిన నా సుందరి యనుగ్రహస్మేర ముఖార 
విందయై పురుషకాంరబున కంగీకరించినదానింబోలె నించుక 
యాలోచించి, మీకు ఫోనున్నదా యని నన్ను బ్రశ్నింప 

నీ గర్భమెవ్వరికై తివని దేవతలచే నడుగంబడిన తారతీరున 
నొక్క వచనంబు పలుకక యూరకున్న నా చందంబుగని, 
యట్లేని శనివారంబు మధ్యాహ్నంబు మా కార్యాలయంబునకు 
జనుదెండని యానతిచ్చి యచ్చెలువ యాతనిం గూడి బిరబిరం 
జనియె నవ్విధంబున- 


ఉన్నతోద్యోగమం దున్న సన్నుతాంగి 

పరిచయంబబ్బె నాకు దైవకృప జేసి 

పెదదొర కొక్క మాట చెప్పింపదలచి 
(a) 

ఆమె నర్థింపవచ్చిన యవసరమున- 


ఆయమ ఫైలు పట్టుకొని 

హస్తము జెక్కిట జేర్చి యేదియో 
వ్రాయుచునుండ ఫైలు సగ 

భాగము గప్పి యురోజపాలియున్‌ 
రాయగసాగె జూచుచు ని 
లంబడినాడను - అట్టులెంత సే 
పాయెనొ యేమొ! గోడగడి 
యారము టంగున మోసె నంతటన్‌ 


5్‌1 


ర్‌2 


తెప్పితీలుచు నా యొప్పుల 

కుప్పకు దండంబు వెట్టి కుర్చీలోనన్‌ 
జప్పున గూర్చొని యిక మీ 

రెప్పుడు వచ్చెదరటంచు నేర్పడ బలుకన్‌ 


చేతి గడియారమును జూచి వ్రాతనాపి 
ఒక్కపరి చేతులను జాచి యొడలు వితిచి 
ఆవులించి యిప్పుడె వత్తునంచు బలికి 
సంచి గైకొని లోనికి జనిన దామె 


రెండు గంటల కాఫీసరుండు చనెను 
జాజుకొని రప్పుడే గుమాస్తాలు గూడ 
పేర్చిన ఫయిళ్ల నీడల బిల్లయెలుక 
లాడుకొనసాగె జీకటు లావరించె. 


ముఖము కడుగుట కేగిన ముద్దరాలు 
ఎంతసేపటి కిటకు రాదేమిటంచు 
సదమదము చెంద నాయదృష్టంబు పండి 
దర్శనంబిచ్చె నింతి ముస్తాబుతోడ 


శౌచశ్ళంగారవేశ్శంబు నుండి యచ్చెలువ వెలువడునప్పుడు - 


తిలకరేఖ వైష్టవమును దెలుపుచుండ 
వక్షమును టైక కేవలాద్వైత మొందె, 
వలుదచనుదోయి ద్వైతభావము భజింప 
వనిత పెనుగొప్పు వీరశైవమ్మె చాటె. 


పయిదలి కుజుచ నిచోళిక 
నియమితకుచకుంభయుగళనికటస్థలులన్‌ 
దయివారు శశఫ్నతకము 

అయిదింటికి మూడుమాత్ర మగపడుచుందెన్‌. 


ఆమె కక్కజలేదు భామహాచార్యు న 
లంకార మదియెల్ల బ్రాతసరకు 
ఆచార్యదండిని నామె మెచ్చ దతండు 
గుణము పేర్కొన్న కారణముచేత 
భామ కిష్టములేదు వామనాచార్యుని 
ప్రాతకాలపు పదరీతినీతి 
ఆనందవర్ధను డన్నట్టీ ధ్వని యామె 
కదొక మహావిషయమ్ము గాదు 


తనదు కంఠపారావతధ్వనుల కంటె 
కుంతకీయు వక్రోక్తు లేమంత గొప్ప? 
అల్లక్షేమేంద్రు నౌచిత్య మామె చూచి 
చప్పగా జాజవిడిచిన చొప్పు దోచు 
మెచ్చదనుకొందు నాయమ మేఘదూత 
ఆమెకు కుమారసంభవ మవసరమ్ము 
లేదు - కాదంబరీరసాస్వాద మనిన 
చెలువమోమున చిటునవ్వు చిందునేమొ! 


లోలోపల నిట్లామె తత్వ్వంబు భావించి రసికురాలని యెంచి 


ర్‌తి 


ఇంత జాగొనరించితి రేమి? యనగ 
చీర సవరించుకొనుచు వచించె నామె 
ప్రొద్దువోయిన పిదపనే పెద్దదొరలు 
తీరికగ నుందురని నాకు తెలియజెప్పె. 


సరిసరి యింక పోదమని 

సాగి త్వరంపడుచుండు నంతలో 
చెరచెర రిక్ష వాడొకడు 

చేరి మమున్‌ బలవంతపెట్టె నా 
సరసన గూరుచుండుటకు 
సందియమందినదేమొ ఆమె ని 
రృరగరిమంబుతోడ నిలు 

వంబడె దిక్కులు పాజజూచుచున్‌. 


అంత నెక్కదినుందియో అటకు వచ్చి 
టక్కుమని యాగె జక్కని టాక్సికారు 
(డైవరుడు తల్పు తెరువగ ఠీవి మీజ 
ఎక్కి కూర్చుండె నాతని ప్రక్క నామె 


గౌరవము నితంబములందిె గాని, బుధుల 
పట్ల సుంతైన నీమె కున్నట్లు లేదు 
జాతివర్దోత్తమేచ్చ ప్రసాధనమ్ము 


నందెగాని, నంగముల నున్నట్లు లేదు. 


వ. అట్లు వితర్శించి - 


54 


ఒక్కడను వెన్మ గూర్పొనుచుండు నపుడె 
కారు గిజ్టున దిరిగి క్రక్కదల సాగె 
(డైవరుని నామె - కారు మీటరును నేను 
తేలి చూచుచు కోరీకి చేరినాము 


ఒక కిలో ద్రాక్షపండ్లు తీసికొని రండ 
టంచు నన్నావిడ పురమాయించి పంపె 
నల్లటద్దాలు దాల్చిన నాతి భావ 
మేమిటొ పెదవి జూచి గ్రహింపగలమె? 
నేను ద్రాక్షపండ్లకు జనగానె వార 

లేమి మాటాడుకొనినారా యెజుగ గాని, 
వారిజానన పలుకు బంగారమయ్యె 
'దైవరుని కండ్ల నెజ్బచాఅలు రహించె. 


ఇష్టములగు నీ మదవతి 
చేష్టలు శృంగారములును శ్రీమంతులకే 
నష్టకరమ్ములు కవుల క 
నిష్టకరమ్ములు ఖలుల కదృష్టకరమ్ముల్‌. 


కలసిన పాలను నీళ్లను 

వెలసిన మిత్రత్వములను వేర్పజుచు గుణం 
బలపడినవార లిద్దటి 

కలహంసమొకండు మతియు ఖలుడొక్కండున్‌. 


వ్యాకరణసూత్రమట్టు లవ్వనిత చెలిమి 
ప్రథమ మధ్యమక్రియలకే బహుళ మగును 


ర్‌ర్‌ 


56 


ఉత్తమపురుష క్రియలకు నుండ దెపుడు 
నైజమగు బహుళ గ్రహణంబుచేత. 


మరల మా కారు నాంపల్లి తిరుగ వచ్చి 
బయలుదేజి సికిందరాబాదునకును 
ద్రాక్షపండ్లకు నంతదూరమ్ము పోవ 
వలెన? జెర యీబిడగరువంపు మురుపు! 
తరుణి స్నేహప్రసంగ మింతయును లేని 
మదనదీపిక - రాగము పెదవి పైనె 
స్వేదకణశోభితాలిక చికుర యయ్యు 
చెలువ యిసుమంతయును నార్టచిత్తగాదు 


ఆ లలనామణి యొడలికి 

చాలని చీరయును గుజుచ జాకెట్టువలెన్‌ 
చాలియుజాలని డబ్బులు 

(గాలుచు నా మగతనమ్ము గలవరపటిచెన్‌. 
ఉన్నవి ఐదు రూప్యములు 
ఒప్పులకుప్పకు ద్రాక్షపండ్లకై 

చన్నవి రెండు, మీటరు వె 

సన్‌ బరువైత్తుచునుండె, జేబులో 

నున్నవి మూడు, (డైవరు డ 

హో కరఠినాత్ముడు! కారులోన గూ 
ర్చున్నను దాని క్రిందబడి 

రూపణి యేపటినట్లు కుందితిన్‌ 


బదిలీకోరిక యేల పుట్టినది? 

ఈ ప్రాయంపుటొయ్యారి దో 
హదమే నేటికి కోరి వచ్చితిని? 

ఆ యాఫీసరుం డెవ్వడో 

గద! నే నెవ్వడ నున్నచోట నెలమిన్‌ 
గాల్మీద గాల్వేసి నె 

మృది గూర్చుండక క్రొవ్వి రాదగునె 
సామాన్యుండు నిచ్చోటికిన్‌? 


వ అని పరిపరివిధంబుల బరితపించుచుండ - 


కారు దొరగారి యాఫీసు చేరియాగె 
ఆమె దిగె సంచితోడ నొయ్యారముగను 
డైవరుడు దిగి బీడి తోడనె రగిల్చె 
చాన నన్నుండుమని తాను లోనికేగె. 


వ. అంతనే నటునిటు దిరిగి - 


ఊసునుబోక వాని గన 

నొల్లక మెల్లగ లోనికేగి ఆ 
ఫీసరుగారి ద్వారమున 

వ్రైలెడి యా పరదాల చెంత చ 
ప్రాసుల బల్లమీద నొక 

ప్రక్కన గూర్చొని పిక్కటిల్లు పే 
రాసల జిక్కి నాదు విష 
యమ్మునకే చెవియొగ్గియుండితిన్‌. 


ర్‌7 


ఎంతయు నాఫీసరుతో 

మంతనమొనరించి మగువ మామక దుఃఖో 
దంతము జెప్పున? ఇంతకు 
కాంతాసమ్మితము లిట్టి కార్యము లెల్లన్‌! 


అంత - 
లోపల గాజుపాత్రములు 
మోగిన చప్పుడు, పోకచెక్క ను 
గ్రెపడనొత్తుచున్న అడ 
కత్తెర చప్పుడు, చక్రవీజనం 
బాపయి గిజ్టుమంచు దిరు 
గాడెడి చప్పుడు వింటిగాని, యి 
చ్చాపరిపూర్తి నా దగు ప్ర 
సక్తి వినంబడలేదు సుంతయున్‌ 


సమగతి గబ్బీలమ్ముల ప 
చారులుసాగె, కచేరి యెల్ల సం 
తమసములో మునింగె, పరదా 
గదిలోపల నుండియుండి గు 
జ్జిము సకిలించినట్టులు ఖ 
రమ్ములు గెంతినయట్లు విన్సడన్‌ 
అమితభయమ్ముతో పబచి 

ఆగితి నమ్మొగసాల చేరువన్‌. 


వ. 


వ. 


అచట నిర్వర్తితాగ్ని కార్యుండై రూక్ష వీక్షణంబుల నన్నుం 
బరికించుచున్న కామినీవిషయకపటపటువ్రగు 


(డైవరుని బల్మరించి, మీటరును గాంచి 
ఇప్పుడే వత్తునని చెప్పి తప్పుకొంటి 
నపుడ అందిన బస్సెక్కి అరిగినాడ 
టాక్సివానికి త్రోవలో టా -ట చెప్పి. 


కతిపయదినంబులు చనిన వెనుక నొక్కనాడు పెద్ద దొర 
మాయధికారిచే నన్నుం బిలిపింప నది శుభోదర్శంబని యించి 
సంతసించి, యా పైరవీసుందరి సద్భావంబునకు మెచ్చుకొని, 


నాటి నా చేతకు నొచ్చుకొని, సత్వర మా కార్యాలయంబున 
కేగి దౌవారికునిం దృప్తి గావించి యణకువ యుట్టిపడ గాళ్లు 
దొట్రుపడ లోనికిం బ్రవేశించి యేకాంతంబున గొలువున్న 
భ్రుకుటీ కుటిలలలాటుండైన దొర కట్టెదుట నిలువంబడితి, 
నట్టియెడ- 


వనిత నను గూర్చి యేమి చెప్పినదొ గాని 
నన్ను జుజచుజ జూచి ఫైళ్లన్ని త్రోసి 

నా సమక్షమునందు నాఫీసరుండు 
ఏకపాత్రాభినయ మొనరించినాడు. 


అట్లు భంగపడి బయటపడి, పరిచితులం బలుకరింపక యొంటిగా 


నడచిపోవుచు- 


59 


60 


చొరవెట్లబ్బును నాకు లోకమున? 
అ'శ్రుస్నిద్ధనేత్రాలలో 

దరహాసమ్ములు నిల్పి, మోమున విషా 
దచ్చాయ మాయించి న 

ల్లురిలో నవ్వుచునుండినన్‌ హృదయక 
ల్లోలమ్ము తా నాగదే! 

నరకంబంతయు దెచ్చి నా బ్రతుకులోనన్‌ 


దాచినావా ప్రభూ! 


నను బడలింప నేమిటికి? 

నా నలువైపుల దుమ్మురేపి యా 
కనులను గప్పరాదె కొజ 

గాముల బోవుటకన్న (శేయమౌ 
పనియొక వైప? నా చనెడు 
బాటయు నింకొక వైప? లాగు నా 
మనమొక వైప? ఏ దరికి 

మళ్లుదు నెచ్చటికంచు వెళ్లుదున్‌? 


అని పరితపించియు నాత్మ స్థిర్యంబు గడించికొని యిట్లర్థించితి: 


శక్తిీహీనత్వమందున శాంతిలేదు 
కర్మహీనతయందు మంగళము లేదు 
కలమొ కాగితమో పాజ పలుగొ ఏదొ 
దేవ! దయచేసి సుంత పాథేయ మిమ్ము 


తృతీయాశ్వాసము 


శ్రీమదృద్రాద్రి లసత్‌ 

క్షేమంకర దివ్యనామ సీతారామ 
స్వామి చతుర్భుజ బలసం 

కామక ధర్మార్థకామ! రాజలలామా! 


వ. ఆకర్షింపుము - 


క్రొత్త పుస్తకమును గొని యింటికేగిన 
భార్యచేత భంగపడగవలయు 
అందుచేత నెప్పు డామె దృష్టి మరల్బు 
ప్రాతపుస్తకములె ప్రీతి గొనుదు. 


హస్తమందు క్రొత్త పుస్తకమును జూచి 
శాకశూన్యమైన సంచి చూచి 

అలిగి కూరుచున్న యాలున్నవానికి 
ప్రాతపుస్తకములె (ప్రాప్తమగును. 


పుస్తకము గొన్న దప్పేమి? ఆస్తియెల్ల 
నంతరించునా యేమి? ఇదెంత వ్యయము? 


61 


వ. 


62 


నీదు పౌడరుడల్సీ ఖరీదు లేదు 
అనుచు వాదింపజాల నర్ధాంగితోడ, 


తడవుగ బారులోన బడి 
త్రాగినవాదన? అర్ధరాత్రి పెం 
పడరెడు క్లబ్బులోని మద 
నాస్త్రము వోని వివస్తురాలి నె 
న్నడుమున జేయి జేర్చి యొక 
నాట్యమువంటిది ఆడినాడనా? 
కడ కొకనాడు పేక తమ 
కంబున పందెము పాడినాడనా? 


అని వాదించితినేని- 


అన్ని పదవులుబడగ మీ కర్థమేది? 

తిండికే చాలనపుడని దెప్పిపొడిచి 
తడవతడవకు నాదు రాబడిని దెల్పు 

సుదతి నేమందు నామె యన్నదియు నిజమె! 


అని తలంచుచు నా వీథి నరుగుచుండ 
(గంథవిక్రయశాలలో గానిపించె 
కుండలద్వంద్వశోభిత గండతలుడు 
పట్టుసాలువు గప్పిన పండితుండు. 


ఇంచుక యాలోచించి - 


జెనవు! పానకాలకవి 

యాతడు - మున్నొక (గంథమేదొ వి 
న్నాణముగాగ నంకిత మొ 

నర్చెడు పట్టున మంత్రిగారు స 

న్మాన మొనర్చుచుండ గని 

నాడను నీతని కృష్ణరాయ భా 

షా నిలయమ్మునందొ - పరి 
షత్తుననో పదియేండ్ల క్రిందటన్‌. 


వ. అవునవు నానాడు - 


ద్వ వ్రర్థికావ్యమ్ము మంత్రిద్వయమ్మునకును 
అంకితం బిచ్చునప్పటి యవసరమున 
కృతిపతులు లేచి పొదుపుగూర్చియె గభీర 
భాషణము సల్పి రభ్యాసవశముచేత. 


వ. ఆ పెద్ద లకాలంబున నెన్నికల ప్రచారంబునకు దొరకొని 
వోట్లడుగక చేసిన యుపన్యాసంబు విని - 


(ప్రజలు తమ వేద జేతిచప్పటుల దెలుప 
బండిత శ్రేష్ట డొక్క డుపన్యసించె 

అల్ల రాఘవపాండవీయమ్ము కంటె 
పానకాలాఖ్యు కావ్యమే ప్రాఢమనుచు. 


వ. కరతాళధ్వనులు చెలంగ గార్యదర్శి లేచి - 


64 


ద్వ వ్రర్థికావ్యమ్ము వ్రాసి శబ్దములు గూడ 
పొదుపుచేసె నటంచు గాబోలు మంత్రు 
లౌచితీబద్ధముగ మితవ్యయము గూర్చి 

కడు నుపన్యసించిరనెను కార్యదర్శి. 


ఆ సమర్థన కందజాహ్లాద మొంద 
పరగ తమ యుపన్యాస మప్పటికి దెలిసి 
నాయకులు సూక్ష్మముగ విన్నబోయినారు 
కార్యదర్శిని బ్రేమతో గాంచినారు. 


కవి యొనర్చిన చేమోడ్పు గాంచకుండ 
కార్యదర్శి భుజాలపై కరములుంచి 

మం|(తులరిగిరి సభయు సమాప్తమయ్యె 
కడకు పానకాల కవి యొకండె మిగిలె. 


నా డాతనింజూచి యాగ్రంథంబుల దొక్క ప్రతి నయ్యద 

మన నుచితంబుగ నొసంగునని యెంచి నేనాతనిం జేరి 
తత్కృతిని శ్లాఘించుటయు, నాతం డౌదార్యంబు చూపకుండు 
టయునైన యానాటి వృత్తాంతం బంతయు దలంపునకురా 
నయ్యెడ గొంత తడవు నిలిచియుండితి. 


ఆ సమయాన శుద్ధప్రతు 
లమ్ముచు వర్తకుడార్టచిత్తుడై 
ఓ సుకవీంద్ర! మీ కృతిని 
నూరక యిచ్చెదనన్న నెవ్వరుం 


దీసికొనంగరా రనుచు 

దెల్ప గవీశ్వరుడంత దీర్భ ని 
శ్వాసము పుచ్చె వాజ్మయ వి 
శాలవనస్పతి వాడిపోవగన్‌. 


తదుపరి తేజి యా కవివ 
తంసుడు విక్రయాశాలలోపలన్‌ 
చెదలునజీకి చిమ్మటల 

చే జెడి జీర్ణములైన గ్రంథముల్‌ 
పదిలముగాగ కట్టుకొని 
బైటపడెన్‌ వెస విక్రయమ్ము కా 
నిది తన గ్రంథమన్న సడినిన్‌ 
దొలగింప గృత ప్రతిజ్ఞడై. 


బయలుదేటిను పండిత ప్రవరు డపుడు 
(ప్రాతపుస్తకాలమ్మెడి పట్టునకును- 
(గంథములనెల్ల గట్టి తూకమ్మువేసి 
సాయ బాతని నలరించి సత్మరించె. 


అట్లతం డేగిన పిదప - 


అవతల ప్రాతపుస్తకము 
లమ్మెడి చోటికి ద్వ వ్రర్థికావ్య వ 
స్తువులను గూర్చి గొప్ప పరి 
శోధన సల్పెడు నట్టి పండిత 


65 


A 


జ్య 


66 


ప్రవరుడొకండు వేగముగ 
వచ్చి పరామరిసించి ప్రాతగా 
నవుపడు క్రొత్త పుస్తకము 
నారసి కైకొనియెన్‌ గభాలునన్‌ 


సాయబడిగిన ధరకు పుస్తకము విలిచి 
తనదు చేతోలుసంచిలో దాచెనతడు 
చాలమంచి పుస్తకము గాబోలటంచు 
తలచి నేగూడ గొంటిని దాని నొకటి 


ఇంకను బలువు రా పుస్తకంబుల గొనుట చూచి 


వారు గూడను దీని గొన్నారు గాన 
నష్టపడలేదు నేనన్న తుష్టితోడ 

పాదచారినై యింటికి బయనమైతి 
బస్సు పైసలు గూడ నీ ప్రతికి బెట్టి 


అట్లు చనుచు 


“కూరగాయలు దీసికొనిరా రదేమిటి 
వట్టి చేతులతోడ వచ్చినారు 
నిమ్మకాయలు రెండు తెమ్మని మీకెన్ని 
సారులో చెప్పి వేసారినాను 
మిరియాలు చౌకట! మీ వచ్చుదారిలో 
పలనె గదండి కల్పలత గలదు 


అయ్యొ! నా రాత మీ కగుపింపవనుకొందు 


నంత చౌకైన చేమంతిపూలు 


ఇప్పటికి రేపటికి వండి యేమి యిడుదు 
చింతకాయపచ్చడిని వేసెదను మీకు 
వంట వార్పు లవింక నావల్లగావు 
అనుచు భీష్మించు గాబోలు నతివ నేడు 


అను విచారము చేతనున్నట్టి ప్రాత 
ద్వ వ్రర్థికావ్యము కొంత కొంతపనయింప 
నిల్లు చేరితి నెట్లొ కాళ్లీడుకొనుచు 
సందె దీపము వేళకు ముందుగానె 


ఫ్లీడరుగారింటి పేరంటమున కేగి 
అప్పుడె వచ్చె నిల్లాలుగూడ 
ఆడుకోబోయిన అబ్బిగాడును గూడ 
తల్లితోపాటు తా నిల్లు చేరె 
అందజణమొకసారి యరుదెంచుచుండుట 
ప్రక్కింటియాబీడ నక్కిచూచె 

చప్పట్లతో మాకు స్వాగతంబును బల్మె 
పీయూసి చదివెడి పెద్దపిల్ల 
పట్టుచీరను మార్చి దీపమ్ము వేసి 
ఏడుకొండలదొరకు దోయిలి ఘటించి 
ఇంటియాబిడ తాను పేరంటమందు 


బడసినవి నాల్లు నారింజపండ్ల జూపి 


“ఇంతలేసి నారింజపం డ్లెపుడు గాని 


'హైదరాబాదులోనికి అమ్మరావు 


67 


అనుచు బండొక్క టొలిచి నా కందజేసి 
వెలది తానొక్క తొన నోటబెట్టుకొనెను 


ఆ తొన నోటబెట్టుకొని 

నంతట నాయమ యక్షిపక్ష్మముల్‌ 
మూతవడంగ లాలజలముల్‌ 
జలజల్లన నొక్కసారిగా 
వాతెజనుండి జాజఅ నొక 

ప్రక్క తుపుక్కున నుమ్మివైచి 'భీ 
రోత! యివేటివో పులుపు 

రొడ్డువి ఆతల బాజవైచెదన్‌ 


అనిన వద్దని నేనామె నాపివైచి 
తొనలతో చెంబులను తోముకొనగవచ్చు 
ననగ నప్పు డేయూహ తట్టినదొ కాని 
పడతి నారింజతొనల బచ్చడిగ నూటె 


వ. అప్పుడు సావకాశంబుగా నా గ్రంథంబును బరిశీలించి యందు 
శుద్ధపత్రంబులు పెక్కులుండటం జూచి 


ద్వ గ్రర్ధికావ్యంబులో నచ్చుతప్పులున్న 
ద్రర్థికావ్యం బటన్న గౌరవము పొందు 
గాన, దీని కనావశ్యకమ్ము గాదె 
అచ్చుతప్పుల పట్టిక యనుచు దలచి 
అవుర! దీనికి జక్కని వ్యాఖ్య వ్రాసి 
గొప్ప పేరు సంపాదించుకొందమనగ 


68 


అచ్చు వేసిన పిమ్మట నదియు గూడ 
అమ్ముకోవలె నేమొ! తూకమ్మునకును 


వ. అను విచారంబు మనంబున గదుర నాపొత్తంబు నవ్వలబెట్టిన 
అచట పెట్టిన పొత్తంబు నాచి తూచి 
ప్రాతపుస్తకాలమ్మెడి పట్టునందు 
నాన్నగారిది నేడు కొన్నారటంచు 
పెద్దపిల్ల తల్లికది చూపించి వచ్చె 


అంత నాయమ విసవిస నరుగుదెంచి 
అంత ప్రాతది మీకెవ్వ డంటగట్టె? 
చూచుకొనకుండ మీరు తెచ్చు కొనినారు 
కాయగూరల వలె పుస్తకములు గూడ 


అని యామె నన్నుపాలం 

భనమునకుం దొడరె సహజపాండిత్యముతో 
విని విని నే నిదియంతయు 

దనయామణి చేష్టయనుచు దలచితి నిటులన్‌ 


చిన్నప్పుడెంతయో శిక్షగా జదివించి 
అమ్మనాయనలు కాపాడినారు 
పెండ్లన పిమ్మట బెండ్లాము కట్టడి 
తప్పదయ్యెను నాకు నిప్పటికిని 
ఇకనుండి బిడ్డల యేల్బడిలోనుండి 
మనెడి కాలమ్ము సంప్రాప్త్రమయ్యె 


69 


ర్ట 


70 


తరువాత మనుమల తళ్లకు దలయొగ్గి 
తాతనై జీవించు దశయు గలదు 

రామ రామ! నాకిక స్వతంత్రమ్మదేది? 
లోని కోరిక లెట్లు తీర్చుకొనగలను? 

అని విచారింప నా యంతరాత్మ యపుడు 
అదియె జీవితపరమార్థమని వచించె 


నాటి రాత్రి కోనసీమ నుండి చిరపరిచితుండగు నూకపతి పూర్వావిదిత 
సమాచారుండై బస్సు మార్దంబున నాకస్మికంబుగా నరుదెంచుటంజేసి 
యస్మద్భహంబు సంభ్రమోత్సాహ సంభరి తంబై విలసిల్లై ఆతండు 
వ్యాపారంబును భూవసతియుం గల భాగ్యవంతుండు. సచివాలయంబున 
పనివడి వచ్చినాడు. నెలాఖరుదినంబులు మిత్రసమాగమన సౌఖ్యంబునకు 
సైతము వైముఖ్యంబు గలిగించున వయ్యును నాతనికి యథాశక్తి 
యతిధిసత్మారంబు గావించిన యనంతర మాతండు సుఖోపవిష్ణుండై 
నా యోగక్షేమంబులు బహు (ప్రకారంబుల బ్రశ్నించి ప్రత్యుత్తరంబు 
లుత్సాహజనకంబులు గామింజేసి నా వ్యాసంగంబు నిరసించి 


చనవుమెజసి యిట్లనె: 


వ్రాసిన నీవు సెక్సు కథ 

వ్రాయుము మిత్రమ! లేదయేని మ 
ద్రాసునకేగి యే నటుని 

దర్శకునో దరిసించి స్తోత్ర మ 
భ్యాసముచేసి మాటలనొ 

పాటలనో విరచింపు మీ వృథా 
యాసములేల? నిన్ను కవి 
యందురె కావ్యము లెన్ని వ్రాసినన్‌ 


నాదు సఖుండు నవ్యకవన 
స్తవనీయులలోన విశ్వనా 
థాదులనైన మెచ్చడు - మ 

హాకవి - యాతని వెంట సిల్కు చొ 
క్కా ధరియించి తారల స 
కాశమునం దిరుగాడ నెంతు నీ 
వేదియు లేక సర్వగుణ 
హీనుడవౌట నెబుంగ మిత్రమా! 


నీటుగ పటత్రికాతతులు 

నీ రచనల్‌ ప్రచురించు టెప్పుడో! 
మాటికి నీదు పేరు సిని 

మా మహనీయుల పెద్ద పేర్లతో 
పాటుగ నెప్పు వెండి తెరపై 
కనుగొందునా! కోర్కె దీర నీ 
పాట సుశీలనోట విను 
భాగ్యము లెప్పుడు కల్గునో గదా! 


రూపవంతుండవు చతురుండవు చలనచిత్రనటుండవై రాణింప 
రాదో యనిన జిజునవ్వు నవ్వి 


ఏమను చిత్రసీమ నటి 
యింపగ గోరుదు గాని, దర్శకుం 


డానతి యిచ్చినట్టులుగ 


నాడవలెన్‌ గద! అంత పెద్ద లా 
వైన నటిన్‌ బుజాన నిడి 

యాడుట - ఆయమతోడ బెజులో 
నానుట నాకు శక్యమగునా? 
ప్రణయమ్ము నటించు పట్టులన్‌ 


వ, అదియునుం గాక 


పైటలేనిదాని బరువంబుగలదాని 

దోడజేరి నాట్యమాడుదాని 

నడుము వెదకిపటి నాట్యంబు సల్పుట 
9. 

నాకు చేతగాదు నూకరాజ! 


వ. అనిన విని యాతండు నీ కివియేవియు జేతగాకున్న దొర 
తనమువారి నర్జించి స్వగ్భహము నిర్మించుకొనవచ్చును గదా 
థ 
యనిన 


ఇల్లు కట్టితివా? యని యెవ్వరేని 

నన్ను బ్రశ్నించినడిట్లు విన్నవింతు 

స్థలము గొన్నాడ రసికాంధ్రజనుల యెడద 
నిల్లు కట్టుట యద్ది నావల్లగాదు 
పుల్లుడిభూములందున ప్ర 

భుత్వ మొసంగు ప్రజాధనమ్ముతో 

నిళ్లను గట్టి ఒక్క గది 


72 


నేబదిరూకల కద్దెకిచ్చి వ 
రిల్లెడివారి నేమనవలెన్‌ 

వెస గాకుల గొట్టి గ్రద్దలన్‌ 
జల్లగ మేపు మా దొరత 
నమ్మును మిక్కిలి మెచ్చుకోవలెన్‌ 


వ. అనిన నించుక యాలోచించి నూకవల్లభుండు 


దొరకొని పానకాలకవి 

తొల్లి ప్రభుత్వము వారి నుండి తా 
నిరువదివేలు పుక్కటికి 

నెట్లొ గడించి తెగించి డొడ్డ వ్యా 
కరణము నాల్లువేల్‌ ప్రతులు 

గా ప్రచురించి యొకొక్క పుస్తక 
మ్మిరువదియైదు కమ్మి గడి 
యించెను వేలకువేలు రూప్యముల్‌ 


వ. అట్లు నీవును గడింపరాదో యనిన 


నీవు చెప్పినదంతయు నిజము గాదు 
అమ్మకమైన విరువదియైదు ప్రతులె 
కడమ (ప్రతులన్ని వారు తూకమ్ము వెసి 
అమ్ముకొన్నారు నాలుగేండ్లయిన పిదప 


వ. _ అని చెప్పి ప్రజాధనహానికి వ్యథమానమానసుండనైనం జూచి 
నూకపతి కోపించి 


అవుర! ప్రభుత్వ ద్రవ్య మిటు 
లయ్యె నటంచును అంగలార్చ నీ 
వెవడవు పిచ్చివాడ! యిది 

యేరికి బుట్టిన బిడ్డయంచు నే 
డ్తువు సరి యేడ్వు మేడ్వుము క 
డుంగడు నేడ్వుము నిన్నుబోలు వా 
రెవరును సుంత బాగుపడ 

రీ పరిపాలనమందు జూడగన్‌ 


వ. అనిన బకాలున నవ్విన, నాతండు వెల్టివాడవా? ఈ నవ్వేమి యని 
యడిగిన 


వెట్టినై యెన్నడేను నవ్వినది లేదు 

లేక దేశాలు ద్రిమ్మరిల్లినది లేదు 
కృత్రిమాటోపనవనాగరికుల గాంచి 
లోని వ్యథ నవ్వుగా మాతీ కానిపించు 


వ. _ అని పలికి యారాత్రియట్లు సరససల్లాపంబుల గొంతసేపు గడపి నిద్రించి 
మటునా డాదివారంబు ప్రభాతంబున మేల్మాంచిన 


ప్రత్యుషఃకాంత మెల్లమెల్లగను సాగి 

రుచిరపాండుర సౌమ్యావలోకనమున 
శిశిరమసృృణాయమానసుస్నిర్ధపృథివి 
నవతరించెను ధవళచేలాంచలములు 


74 


ఈ పెనుమంచులోన నిలు 

వెల్లను దోగి పరిభ్రమింప నీ 
పాపట మీద కూకటుల 

పైన రహించెను మంచుబొట్లు! ము 
క్తాఫలరాశి మున్ది కల 

ధౌతపు దీవిని దేలి ముందుగా 

మా పురికీవు వచ్చితివ? 

మౌ క్రికముల్‌ వెదచల్లిపోవగన్‌ 


నీదు తుహినాంబరాంచలాచ్చాదనమున 
నశ్రుపూర్ణమాధుర్యంబు ననుభవింతు 
మంచిముత్యాల తలబ్రాలు మామకీన 
శీర్షమందున గూడ వర్షించుమమ్మ! 


75 


వ. 


76 


చతుర్థాశ్వాసము 


శ్రీభాగ్యనగరవాసిత 
వైభవమహితార్ధశాస్త్రవాణిజ్యసుధీ! 
ఆభోగమహాలక్ష్మీ 

శోభితసూర్య ప్రకాశసుతరత్న నిధీ! 


చిత్తగింపుము, నర్మసఖుండు నగరసందర్శనమున కాయత్త 
మగుట చూచి 


చూడుము పట్టణంపు సాగ 
సుందనమెల్లను గాని వీథిలో 
గోడలుమాత్రమున్‌ గనకు 
కూడలిచోటులలోన దిక్కులన్‌ 
జూడకు మిచ్చి పుచ్చుకొను 

చోట్ల 'గొడావరి” తెల్లుభాష మా 
టాడకు మాయమాటల కొ 
డంబడి పోకు మెహందివాడకున్‌ 


త్రాగినవాని తిట్లకు క 


లంగకు, బట్టలకొట్ల వెంట నూ 


రేగు మిటారికత్తెల వ 

రింపకు, వారలతోడ పిచ్చిగా 
వాగకు, నోరుజాబకయె 

వారు బనారసుపట్టుచీర నీ 

చే గొనిపించుకోగలరు! 
చిర్నవుమాత్రమె కాన్మ వెట్టుచున్‌ 


అని యుపదేశించి యతని యభిమతం బెతింగి సచివసద్రీ 
చీనుండనై చనుచు మిత్రమా! ఉస్మానియా విశ్వవిద్యాలయం 
బిక్కడి కనతిదూరంబున నున్నది. ఐనను నీవు స్టూలకాయుం 
దవు గావున నడువంజాలవని తలంచెద 


అదిగొ! చూడు మావైపు నెమ్మదిగ నొదిగి 
కులవధూ కటాక్షమ్ముల నలవరించి 
రా దొడంగెను బండిగుజ్జమ్మొకండు 
ఎక్కి పోదము దానిపై నిద్దజమును 


అని మే మిద్దజ మా శకటంబు నధిరోహించిన బండివాడు 
తన పటాణి జవసత్వంబులు దేటపడం దోలుచు దానిని పలు 
తెజంగుల నదలించుచు గశాఘాతంబుల నలయించుచు, 
ములుగట్ట్జం గ్రుచ్చుచు 


తొడల గిల్లినాడు తోక గొటికినాడు 
పృష్టమెల్ల గోళ్ల బెతికినాడు 


77 


దుడుకువాని బంది తురగమ్ముకంటెను 
దుష్టవిటుని పాలి భ్రష్ట మేలు 

బండివాని బాధపడలేక గుజ్టాలు 
మైథధునక్రియలను మానివైచె 

అందువలన నేమొ! హయజాతి యభివృద్ధి 
దెబ్బతిన్నదిపుడు దేశమందు 


స్కూటరు మీద గూర్చొనెడి 
కోరికలున్నవి గాని, అందుచే 
ఘోటకజాతినే వదలు 

కొందురె? ప్రొద్దుట కల్లుకుండలన్‌ 
వీటికి బండ్లపైన శర 

వేగముతో గొనివచ్చు తన్నిరా 
ఘాటగతిప్లతమ్ములను 

గాంచక సంతసమందనేర్తురే! 


నగరమున స్రీలు బస్సెక్కి దిగెడు చోట్ల 
వింతగా వినంబడు సకిలింతలకును 
కొంత యూఅటపడి తృప్తిగొన్నవాడ 
నశ్వములు కొన్ని బ్రతికియున్నందులకును 


మిత్రమా! ఇటదిగి నడచిపోదము రమ్ము. ఈ హయమును 
బాధింపనేల! రమ్ము అదిగో చూడు మదియే యుస్మా 

నియా విశ్వవిద్యాలయమహాద్వారము. ఇందు నేడేదో యుత్స 
వము జరుగుచున్నట్లున్నది. ఓహో! 


శ్రీలు చెలంగ నేడు విదు 
జీజనకోవిదు లుత్సవమ్ములో 
పాలుగొనంగ వచ్చి యిరు 

వైపుల నిల్చినవారు నీకు తో 
మాలలు వోలె తామయిన 
మాదిరి ఓ మహనీయవిశ్వవి 
ద్యాలయమా! అఖండవిజ 
యమ్ములు నీకు లభించుగావుతన్‌ 


! లబ్ధి ప్రతిష్టులైన యా పండిత ప్రకాండులను 


గీర్వాణవాణికి కేలూతయి నిల్చు 
ధర్మాత్ము డార్యేంద్రశర్మగారు 
రూపానురూపవిద్యా పరిష్ట్రుతియుత 
(భ్రాజిష్ణువులు రామరాజుగారు 
ఆంధ్ర ప్రబంధరసానందపాథోధి 
కలశసంభవులు దుర్గయ్యగారు 
వామనాలంకారవనవసంతాకల్ప 


చతురులు మాధవశర్మగారు 


ఇచటి విద్వన్మనీషుల నెన్నదరమె? 
అంద టొకయెత్తు నారాయణాఖ్యరెడ్డి 
ఒక్కయె త్తాత డుజ్జ్వులయువపతాక 
తెలుగుతల్లి లలాటికాతిలక రేఖ! 


79 


ఒద్దు పొడుగును మించిన దొడ్డతనము 
దేహబలము మించిన పాండితీబలమ్ము 
దనరి శోభిల్లు శ్రీ అవధానిగారు 


ఆం(ధశాఖ కలంకారమయినవారు 


వ. అని చెప్పిన సుహృద్వర్యుం డమ్మహనీయుని గాంచి 
వినయము విద్యకున్‌ మెజుగు 
పెట్టెనొ విద్యయె దాని దిద్దెనో 
పనుపడ రెంటి కీ వునికిపట్టువు 
ప్రొఢవిపశ్చితే నమః 


వ. అని ప్రస్తుతించి యచ్చటి సుందరారామంబున సంచరించి, 


అట నుండి బస్సెక్కి సికింద్రాబాదున కరిగి యచ్చట ధూమ 
శకటాలయ(ప్రాంగణంబున బరువులెత్తుకొని పరువులెత్తు 


కూలివాండ్రం జూపి యుద్విగ్న చేతస్కుండనై యిట్లంటి: 


దొరల కారుల వెనుక బరుగు లెత్తెడివాడు 
బేరమాడక మునుపె పెట్టెత్తుకొనువాడు 
దొరసాని యొకపైస దరగుచేసి యొసంగ 
బలుసార్లు చూచుకొని పలుకజాలనివాడు 
పెట్టెలను గొనివచ్చి పేచి పెట్టెడివాడు 
పైసయొక్కటి యొసగ పడి మొక్కిచనువాడు 
ఒరుల బరువుల దొల్త నొడ్డు చేర్చెడివాడు 
తన బరువునకు క్రుంగి వెనుక జిక్కినవాడు 


80 


వ. అచట గాన్సించు భారతవీరనాయకుని ప్రతిమారూపంబుం 


జూచి ఓ మహావీరపురుషా! కొంతకాలంబేని నీ వీదేశంబును 
బాలించియుండిన మేమెంత బాగుపడెడివారమో గదా! 


బంధనశాల కాంగ్లపరి 
పంథుల కెల్లను బొమ్మవెట్టి ని 
రృంధమునుండి తప్పుకొని 
రాత్రికి రాత్రియె కొండకోనలన్‌ 
బంధుర దుర్గమాటవుల 
బట్టినవాడు సుభాసచంద్రుడో! 
సింధుగభీరమూర్తియగు 


శ్రీయుత రాణప్రతాపసింహుడో! 


అలనాడు స్వేచ్చకై తొలిగంట (మోగించి 
ప్రాణమొడ్డిన ఖుదీరాముకంటె 
తెల్లదొరల పాలి తెజినోటి సింగమై 
మైింగజూచిన భగత్సింగుకంటె 
పరపాలకుల పైని బలిమి దండెత్తిన 
వీరాంధ్రపుత్రు డల్లూరికంటె 
వలసపాలకులపై నలుక మీసము ద్రిప్పి 
చను చంద్రశేఖరజాదుకంటె 

నీవు చేసిన త్యాగమ్ము నిరుపమాన 

మో మహావీరపురుష! ఈ యుత్సవమున 
నీ యశళ్షీకి దీపికామేయరాజి 
రాజతమ్మగు రజతనీరాజనమ్ము 


అడవుల వడివడి నడిచిపోయిన నీవు 
కనిపింతు వల్ల శాక్యమునివోలె 

గుండె దిట్టమొనర్చి కొండ లెక్కిన నీవు 
పొడకట్టె దొాకయగస్తుడవువోలె 
సాగరతీరాన సాగిపోయిన నీవు 
అగుపింతువు పరమహంసవోలె 
అలుగు దాల్చిన నీవు వలసపాలకులకు 
తోతెంతు వొక ధూమకేతువోలె 
ఒక్కడవు పోయి యొకనాడు పెక్కువేల 
సైన్యములతోడ తల్లిదాస్యంబు దీర్చ 
దండు వెడలిన వీరపుత్రుండ నీవు 
భారతోర్వీప్రభూతగర్వమవు నీవు! 


అట్లు కై వారం బొనర్చి యటనుండి కదలి కొంత దూరమ్ము 
గడచి నూకపతికి వివిధ ఫలశలాటుకందబృందశాక సంపన్నం 
బైన మోండాబజారుం జూపి 

ఆలుమగండ్రు సిక్కు మగ 

నాం(డ్రును, సింధుసుధాకరానన 

శీలు, మరాటి కన్నడపు 

చేడెలు, 'కేరళ వాలుగంట్లు పాం 

చాల నితంబినుల్‌ 'తమిళ 

చానలు, ఆంధ్రపురంధ్రు లొక్కపూ 

పాలిటిరేకులై వివిధ 

భారతి దర్శన మిచ్చు నిచ్చటన్‌ 


కూరగాయల నిచ్చట కొనగ దినగ 
చొచ్చుకొనివచ్చి యిచ్చ రాచుకొని తిరుగు 


పడతులను జూచి నెమ్మది నడువవలయు 
పశుల కొమ్ముల కుమ్ము లోర్వంగవలయు 


ఇదె రాష్ట్రపతి మార్గమెంతందమైనదో 
రాజవీథియని పేర్గాంచె మున్ను 

ఈ వీథి యందంబు నినుమడింపగజేయు 
లావణ్యవతుల విలాసవిహృతి 
ఆనందభవననిర్యాతగంధంబుం బీ 
ల్చినజాలు నాత్మసంతృప్తి గలుగు 

కాని, యిచ్చట ఘోరకలి జరిగిన దద్ది 
తలచినంతనె మనస్తాప మొదవు 
బాలకులు తెలంగాణకల్లోలమందు 
వీరశయనంబు నొందినవార లిచట 
ఎవరి నేమందు నిచట నశ్రువులు రాల్ఫి 
కలుగవలెనందు వారి యాత్మలకు శాంతి 


అని పలికి మార్గంబున బోవునపుడు యక్షాధిపలక్ష్మివలె 
నలకోద్భాసినియె యేతెంచు ముచ్యమానకౌమారాభిరామ 
నొకర్తల జూచి మిత్రుని వీపు దట్టి 


ఎంతటి ధైర్య మెంత తెగి 
యింపు! కుటుంబనియంత్రణమ్ము న 
డింత ప్రచార మొందినను 


83 


ఇంచుక లెక్క యొనర్వకుండ ని 
శ్చింతగ చూలుదాల్చినది 

చిన్నది - యినదియయ్య బూర్వది 
క్మాంతవలెన్‌ రవిప్రతిము 
గాంచుము తల్లి! సుఖప్రసూతవై 


వ. _ అని యమోఘాశీర్వచనం బొసంగిన నూకపతి విషజ్ఞవదనుండై 
సరహస్యంబుగా నిట్లనె 


ప్రసవదినమన్న నేటి జవ్వనుల పాలి 
పరువపు విలాసములకు నుపద్రవంబు 
చారుగాత్రనళినికి నీహారవృష్టి 
స్తనయుగంబున కుగ్రపాతకము గాదె! 


వ. అని చెప్పికొనుచు బోవంబోవ నూకపతి 


చూడుము చూడు వాడు మన 
చుట్టము స్మూటరుపైని పోవుచు 
న్నా డతగాని నానుకొని 
నాభితలంబును బట్టియున్న యా 
ప్రౌఢయె వానికిన్‌ దయిత, 
వాడు కడుంబసివాడు! సైపగా 
లేడనుకొందు రాగతర 
లీక్సతభోగవయో విలాసముల్‌ 


84 


వ. 


ర్ట 


ర్ట 


అని సందేహంబు వెలిపుచ్చి మరల నిట్లనియె 


ఆమె తారుణ్య మిర్వదియేండ్లనాడు 
ఎట్లు శోభిల్లె నిప్పుడు నట్లయొప్పె 
ఎంతకును బ్రొద్దువాలని యెండకారు 
సంజకెంజాయ వంటి దా జవ్వనమ్ము! 


అనిన విని నర్మసఖునికి సరహస్యంబుగా నిట్లంటి 


చిన్నవాడౌను మన మగసిరి కతండు 
మచ్చ తెచ్చునటం చనుమానపడకు! 
బాలుడైనను నేమి? ప్రభాకరుండు 
పద్మినీపూర్ణవికసనపటువు గాదె! 


కంటి కందిన మేర కాజంటం బరికించి యతం డటనుండి 
భోజనశాలకు దారిదీసి - మధ్యాహ్నంబయ్యె, మనమిప్పుడింటి 
కేగుట లగ్గుకాదు. ఇద్దజమిచ్చట భుజింతమని క్షణియించిన 
నెట్టకేలకు నొడంబడి భోజనంబునకు గూర్చుంది ప్రథమ 
కబళంబు నోటబెట్టుకొనినంతట పలుగురాయికి దంత రాజం 
బున కేడ్తేజి జరిగిన ద్వంద్వయుద్ధంబున దునిగిన దెద్దియో 
నిర్ణయింపం జాలక వివర్ణ వదనుండనై కట్టెదుట జెల్వారు 


బాలాజి పటంబును సజలనయనంబుల గాంచి 


రాళ్లు దిగమింగి దుఃఖభారమున గ్రుంగి 
స్వామి! అక్కుపక్షులమయినాము చూడు; 
ఏటి కాలస్యమింక మాకేర్పరింపు 
పావురము డొక్కొ - కాదేని బాతు ముక్కా - 
85్‌ 


కోరకదంతపంక్తు లిక 

కోరము (ప్రేయసి నిగ్గుబుగ్గ ల 
వ్వారిగ ముద్దులాడు నల 

వాటది యెప్పుడొ తప్పిపోయె ఈ 
సారి జనించువారలకు 

చక్కని బాతుమొగంబులిచ్చి స్వా 
మీ! రుచిరాన్నమున్‌ నమలి 
మింగెడి పద్ధతి మాన్సజేయవే! 


జీవులలోన మానవుడు 
శ్రేష్టుడటంచును పక్షి ముక్కదే 
లా? వలదందువో అవస 
రార్థము దేవుడవీవునున్‌ హయ 
గగ్రీవముతోడ మున్నవత 
రించినవాడవె - అట్టి రూపుతో 
శ్రీవర! లక్ష్మినిం గిలిగి 

లింతల దేల్చినవాడవే గదా! 


వ. అని వేడుకొని భోజనము ముగించి బైటపడి యచ్చట నిలం 
బడిన పేదయింటి బిడ్డతల్లింజూచి 


నెలలు మోసి కన్ననిసుగు నీ పేదరా 
లెట్లు సాకగలదొ యేమొ దేవ! 
కన్నతల్లి కీవు కలిగించితివి పాలు 


అదియె నీవొనర్చినట్టి మేలు 
86 


అట్లు చింతించుచు నాయావీథుల ద్రిమ్మరి యొక జన సమ్మర్ద 
పథంబునం జని యొక మహావిశాలమార్దంబును జేరి యచ్చట 
గాన్పించిన విగ్రహంబు నుద్దేశించి, ర్త మహాత్మా! దుఃఖింప 


కుము, ఏదో విధంబుగా నీ పేరు జపించుచునేయున్నవారము. 
నీ యాశయము లేమైన నేమి? ఇట నీ వెట్లున్న నేమి? 


అల్లధర్మరాజు నెతింగినట్టీవాడు 
తిక్కనార్యుని పుణ్యాన తెలుగువాడు 

నీ యహింసను నీ నీతినియమములను 
బట్టి యాతడు నిను గుర్తుపట్టగలడు 


పాయక పారతం[(త్యముడు 

పన్‌ పయికెత్తినయట్టి నీ యహిం 
సాయుధ మప్రధృష్యము మ 
హావిలయమ్మయి విక్రమించి ఆం 
గ్రేయుల బాజదోలినది; 

కేవల మీ వొక రాజకీయధౌ 
రేయుడవేమి? నా దవత 

రించిన యే పరమర్శివో గదా! 


అస్వతంత్రమైన యఖీలభారతజాతి 
బంధముక్తికి యుపాయ మద్భు 
తమ్మో మహాత్మ! క్రొత్తదది, దయారస 
భరితమౌ గంగాప్రవాహమద్ది; 
ముంచివై చినది సముత్మటానైక్య భా 


87 


88 


వమ్ములన్‌ మెరక లొక్కుమ్మడిగను 
నైతికశక్తులు నా డొక్కసారిగా 

పెరిగిన ప్రజ విజృంభించి లేచె 
గదురులాడెను రాట్నముల్‌ కవిసి తిరిగె 
గానుగలునాడె నెల్ల రోకళ్లు మోగె 
నిబిడగంభీరనినదమ్ము నీ ముఖోద్భ 
వమ్ము స్వాతం(త్యశంఖారవమ్ము మొరసి 


శ్రీమంతులను ప్రజాసామాన్యమున జేరి 
ఆధిక్యతల నెల్ల నడచినారు 
అ(గ్రవర్ణమువారు హరిజనమ్ముల గూడి 
ఆభీజాత్యమ్ము చక్కాడినారు 
స్వాతంత్ర్యరణములో సగపాలు మాదని 
అబలలు సబలలై ప్రబలినారు 
యువజనమ్ములలోన నుత్సాహ ముప్పొంగి 
దేశ సేవకు బయల్దేటినారు 

దాస్యము క్తికి పిదపనే తమకు ముక్తి 
యని తలంచిరి సన్న్యాసులయినవారు 
స్వయ మనుష్టిత నూత్న దార్శనికమైన 
నీ మహోపదేశమున గాంధీమహాత్మ! 


ఆజని యంటరానితన 

మార్చి వెలార్చిన యట్టి సంఘసం 
స్మారివి మద్యపానపు పి 

శాచి నెదిర్చిన మాంత్రికుండ వే 


వ. 


ర్ట 


పారు నహింసయన్న నస 
మర్భుడుపట్టిన యాయుధమ్ము కా 
నేర దటంచు చాటిన మ 
నీషివి జాతిపితా! నమస్కృతుల్‌ 


అట నుండి రాణిగంజికిం జని వయస్యునికి హుసేనుసాగరంబును 


జూపి 


దినరత్యూష్మము దీర్చి తేర్చి మలి రా 
త్రిక్రీడకుం దార్చి క్ర 

న్నన బేరేచెడి చెన్నపట్నపు మెరీనా 
వీచి గోల్పోయి వ 

చ్చిన యాంధ్రాళిని బిల్లవాయువుల ను 
ల్రేపించి యోదార్చుచుం 

డిన దిచ్చోట హుసేనుసాగర మొకం 
డే చూడు మిద్దానిన్‌ 


అని చెప్పి యట నడచుచుండునపు డచ్చటం దమతమ కారుల 
నాపి తటిల్లతలవలెం దుంగపయోధరాలంకృతులును, తారల 
వలె నిశాతిశయితవర్ణలును, మణికుండలమండితలును, కాళ్ళీర 
ప్రావారధారిణులునై మెల్ల మెల్ల విహరించుచున్న పుంవత్ర్ర 


గల్భలం జూపి 


ఆనువంశికవిభవమ్ము ననుభవించు 
భోగవస్తువులట్టి పూబోండ్లువారు 

వారి పూర్వు లూళ్లకు నూళ్లు చూఅలాడి 
దిద్దితీర్చిరి వారల దేహశోభ 


89 


వ ఆ పోవుచున్న పడంతిం జూడుము 


ఎదుటివారికె గాక యా సుదతి రూపు 
వెనుకవారికి గన్నుల విందొనర్చు 
మాటిమాటికి చూపజ మరులు గొల్పు 
నాపె వక్షంబుకంటెను వీపె సొగసు! 


పడతి కుచకుంభపాళితో స్పర్ధపూని 
వృద్ధి కాజొచ్చె నురుకబరీభరమ్ము 
దానితో స్పర్ధపూని నితంబభరము 
మించి బయలెల్ల దా నాక్రమించుచుండె 


వ. మిత్రమా! యొకమాట వినుము 


మహిత మాతృత్వమే స్ర్తీకి మండనమ్ము 
వట్టి దై హికభోగైకవస్తువైన 

సుదతి తానెంత చక్కనిచుక్కయేని 
మాతృతాహీనయైనది రోత గొలుపు 


వ. ఇక దిరిగి పోదము పద అదిగో! ఆ సంధ్యా సౌందర్యమును వీక్షింపుము 
పశ్చిమాశాంతరమ్మున బగలు రేయి 
రాపిడి జనించు నగ్ని హోత్రం బదేమొ! 
కాక కనకాద్రి రవితురంగమ ఖురాళి 
గలయరేగినదేమొ! బంగారు ధూళి 


90 


ధాతు(ప్రస్తరముల్‌ ద్రవింపగ దినాం 
తస్వర్ణనై పథ్య సం 

కేతస్థానమునన్‌ హిరణ్మయవిపం 
చీతంత్రులన్‌ మీటి సం 

గతం బిమ్ముగ నాలపించెడి శుభాం 
గీ! మాకు నొందింపు మ 
ద్వైతానందపద్మమ్ము రూపరస గం 


ధస్పర్శశబ్దంబులన్‌ 


ఈ నిస్సారపు మబ్బు తున్మల కొసల్‌ 
హేమింప సిందూర శో 
భానందంబులు సందడింపగను సం 
ధ్యారంగమం దీవు కా 

లూనన్‌ గేలు గదల్ప ర క్తిమలు 
కాయున్‌ - రాగముల్‌ సాగు - బా 
లా! నర్తింపుము రాగర క్రిమలు 
కొల్లల్‌ కొల్లలై పోవగన్‌ 


రాలె ముత్యాలు నీ నాట్యరభసమందు 
ప్రీలె గబరీభరమ్ము, నా కాలి క్రింది 
కసవునుండి నక్షతలోకమ్ము దాక 
ప్రాకిపోయె నిశ్శబ్దతాభరము తమము 


91 


92 


అట నుంది చనునప్పుడు మిత్రుండు స్వతంత్రించి యొక భవ 
నంబులోనికిం బోయి మగుడ వచ్చి నన్ను చరాలున లోనికిం 
గొనిపోయె, నప్పటికి బ్రేక్షకులతో గ్రిక్కిజిసియు నిశ్శబ్దం బై 
యున్న యానృత్యశాలయం దొక మబుగున జీకట్ల సందున 
నొదిగి కూర్చుందియుండ నాక్షణంబునం దెర దొలంగుడు 
నర్తకి యొకర్తు లో నుండి చెంగున దూకి 


ఇంచుకసేపు జుట్టు నటు 

నిట్టు కదల్చెను, కాళ్లు చేతులా 
డించెను నడ్డి చూపుచు న 
టించెను, కక్షయుగ(ప్రకాశముల్‌ 
పంచెను, (క్రింద వెల్లికిల 

బండి జనమ్ముల కెల్ల: బొట్ట చూ 
పించెను, లేచి నిల్చి కుచ 
పిండములం గదలించె నెంతయున్‌ 


గాయము వ్రణమ్ములకు బట్టు గట్టినట్లు 
వలువపేల్మెలు మొలకు రొమ్ములకు జుట్టి 
ఊరువుల సౌరు జఘనంపు తీరులెల్ల 


'బ్రజకు బల్మారు జూపి హర్రాజొనర్చె 


అంత జప్పట్లు వినంబడె. కరెన్సీ కాగితంబులు వెదచల్లంబడె. 
విద్యుద్దీపంబులెల్ల వెలింగె. ప్రక్కన మా పెద్దదొరయుండుటం 
జూచి భయంపడి మిత్రునిం దోడ్మొని యొక రిక్షాయెక్కి 
యచ్చోటు వాసి చనిన 


యామినీకామినీశ్యామలావకీర్ణ 
కైశికమువోలె విరిసెను గాఢతమము 
చెదరినట్టి తదీయ కైశికమునుండి 
రాలిన సుమమ్ములట్లు దీపాలుతోచె 


ప్రియులయెడ బక్షపాతాన పేక్షయైన 
వేశ్యపోలిక యో వినువీధికాంత 
పగట గైకొనె సూర్యునైశ్యర్య మెల్ల 
రాత్రి జేకొనె జంద్రు సర్వస్వమిపుడు. 


93 


94 


పంచమాశ్వాసము 


శ్రీలావణ్యగుణాకర 
మాలత్యుత్సుల్లకాయమానప్రాయా! 
పాలితకవితాలవలీ 

ప్రాలేయా! కాపగంటి రాజారాయా! 


చిత్తగింపుము. మఖునాడు రాణిగంజికింజని యచట బస్సెక్కి 
చాల దవ్వు పయనించి, ముచికుంద వంతెన దాటి చార్మినా 
రౌన్నత్యంబు పరికించి మక్కా మసీదు చక్కందనముం జూచి 
వచ్చునెడ సాలారుజంగు ప్రదర్శనశాలం బ్రవేశించి యందు 
మద్యపానవిగళన్మందాక్షలను, శిలీభవన నవయౌవనయవన 
లను, సురతాంత సంభ్రమధద్రుతగృహీత దుకూలాచ్చాద్యమానవ 
పుర్విభవాభిరామలగు శిలారామల రామణీయకంబుల దిలకించి 
యీక్షణయు గళంబునకు ద్రష్టవ్యదర్శనఫలంబు సేకూరెనని 
సంతసించుచు దిరిగివచ్చు నెడ నొక విపణివీథిం జూపి 


మిసమిసలుదేరు మార్వాడి మేలిముసుగు 
వాలుగంట్ల కా దేలకీలవంగ 
పూరితసుగంధవస్తుభాండారతతుల 
కలిమి కెల్ల కొటారు బేగంబజారు 


బంగరువమ్ము సేటుల ని 

వాసము లయ్యవి; లోనివారి కా 
ముంగిటి ముష్టివాని యజ 

పుల్‌ వినిపింపవు, వారు వారిత 
న్వంగులు నిల్వుటద్దముల 

వద్దనా - చీకటి కోనలోని గి 
డ్డంగుల వద్దనో - నిలుక 
డంగొనియుందు రహర్షిశంబులన్‌ 


వారు షావుకారులు నధికారమునకు 
నిధులు మనకుండినట్టు లిట్లధికమైన 
ధరలు లేవు వారికి నెలాఖరులు రావు 
భువిని జీవింపదగిన పుట్టువులు వారు 


వారి మిన్నంటు మేడల వాడలోన 

నడతు మేని సుఖమ్మెంతొ పడయగలము 
పెరిగిపోయెడి యీ పాడు ధరలె కాదు 
మండుటెండల సైతమ్ము మజతు మచట 


అనిన మిత్రుండచ్చటి దేవాలయంబునకు తోడ్మొనిపోయి వందనములు 
గావించి 


దేవ! మదీయమిత్రు డతి 
దీనుడు వీనిని వచ్చు జన్మలో 
ఈ విధమైన యిండ్ల జని 


95 


యింపగజేసియొ నన్ను ఏ ప్రజా 
సేవకుజేసియో నటుని 

జేసియొ లేమిడిబాపి నిత్య సౌ 
ఖ్యావహనిర్భరంబగు నె 
లాఖరులేని పదం బొసంగవే! 


వ. అట్లు ప్రార్థించి రామకృష్ణ కళాభవనంబునకుం జని యచ్చట 


జెలువారు నటరత్న పటంబులం గాంచి 


నటనసామ్రాజ్యధౌరేయ! నటవరీయ! 
నందమూరి తారకరామ నామధేయ 
చలనచిత్రసముజ్జ్వలజగతి క్రీవు 
నాయకుడవు - ఆనందసంధాయకుదవు 


చెన్నలరారు నీ చలన 
చిత్రకళామయి కీ వొకండవే 
పెన్నిధి; బ్రహ్మనాయని గ 

భీరిమ పాండవకృష్ణు రాజకీ 
యోన్నతి మున్నుగా గల మ 
హోజ్జ్వలఘట్టము లో మనీషి! యు 
ష్మన్నటనాతిరేక పటి 

మంబున కెత్తిన వైజయంతికల్‌ 


వ. అని ప్రశంసించి యట నుండి కదలిచని యచ్చటి శృంగాటకంబు 
నడుమ గాన్సించు నెహ్రూ పండితుని విగ్రహంబును జూపి 


96 


పసివాని నవ్వుల పాలవెల్లువలందు 
చందమామై తోచు నందగాడు 
ద్వేషంపు ముళ్లను దీసి రాగము నిల్పు 
నెజ్జిగులాబి పూటెడదవాడు 
మారణహోమాగ్ని గోరు యుద్దోన్మాద 
మయులకు చెంపపెట్టయినవాడు 

జగతి నెచ్చోనైన సామ్రాజ్యవాద దౌ 
ష్ట్రమునకు నెదురుచుక్కయినవాడు 
తాజమహలుకంటె చల్లదనమువాడు 
కుతుబుమీనారుకంటెను గొప్పవాడు 
మన ప్రధాని పండిత నెహ్రు మజపురాని 
మహితచరితంబుగలవాడు మంచివాడు 


శాంతినిగోరు మానవుని 
స్వాంతమునందు, స్వతంత్రభావ వి 
కాంతిపథంబునందు, బహు 
కవ్యవసాయపరిశ్రమోద్భవా 
సంతసమృద్ధియందు, మతి 
అంటిన గందు గులాబియందు, వా 
సంతమునందు నాతడె హ 
సన్ముఖుడై కనిపించు నెప్పుడున్‌ 


చిన్నవారిలో చిన్నరితనమును 
యువజనమ్ములోని యుత్సుకతయు 


97 


వృద్ధజనములోని విజ్ఞతావిభవమ్ము 
అతని మూర్తిలోన ప్రతిఫలించు 


ఓ విరజస్తమోగుణ శు 
భోదయ! సాత్వికసుప్రసన్న చే 
తోవిమలప్రభానిభృత! 
తూరుపుగొండను నెజ్జకోటపై 
న్‌ వుదయార్శబింబముగ 
నిల్చిన జూచి మహాసముద్ర వీ 
చీవిధమై సమస్తజన 
చిత్తములొక్కట పొంగులెత్తవే! 


జగమెల్లన్‌ భవదీయవాగమృత 

మాస్వాదించె, మాసో మహా 

నగరాధ్వమ్ములు పూలబాటలయి 

సన్మానించె, శాంతిప్రియం 

బగుదేశం బదియెల్ల నిన్నపర 

ధర్మాశోకుగా శాంతిదూ 

తగ సంభావనచేసి స్వాగతమిడెన్‌ 

తా ధన్యమై నట్లుగన్‌ 
అని కొనియాడిన విని విని మిత్రుండును లాల్‌ బహదూర్‌ 
శాస్రి యప్రతిమాధీరనాయకత్వంబును, అజేయమైన తేజంబును 
సకలజనరంజక పరిపాలనాసామర్థ్యంబు నుగ్గడించుచుండ నట నుండి 
పురోద్యానంబునకుం జని 


లాజామ హోత్సవభాజనస్థల మయ్యె 
పున్నాగనిష్పతత్పుష్పతతుల 
విటపకింశుకవిటీవిటపాస్పదం బయ్యె 
తుంగశాఖాపరిష్వంగములను 
కోమలకింజల్మరోమాంచవతు లయ్యె 
కుంజాళి పవనోపగూహనముల 
వనసమాగతజనస్వాగతార్చన లయ్యె 
కోకిలాదిశకుంతకూజితములు 
సాంద్రతరపర్ణసంపన్న శాఖికలను 
విస్ఫమరపరాగశోభితవీథికలను 
భృంగసంగీతకుల్యాకుడుంగములను 
దనరి శోభిల్లు నిప్పురోద్యానవనము 


వ అని వర్ణించిన నూకపతి, మిత్రమా! యిచ్చట గోకిలలను 
బేర్కొంటివి. పారావతరవములే గాని పికారవము లిచ్చట 
వినిపింపవు. ఏల యతిశయోక్తులు పల్మెద వనిన మొగమోడి 


కబివుబత్తెము గోరి పరువు గోల్పోయిన 
బడిపంతులను జూచి బాధపడెనా! 
కవులు పండితులును గౌరవానర్హులై 
పడియుండుటకు సిగ్గుపడినదేమొ! 


రాళ్లన్నమును దిను రాతి గుండెల కేల 
మృదుగీతులని నోరు మెదపదేమొ! 


99 


వ. 


వ. 


100 


పిడికె డన్నము లేక కడుపు మండినవాని 
పెనుకేక విని మూర్చ మునిగెనేమొ! 
శ్రామికుని యెల్లు పేద కర్షకుని మూల్లు 
అతికఠలోరములగు నపశ్రుతులుగాగ 
పాడమానినదేమొ ఆ పరభృతంబు 

ఇట వసింపక వలసపోయినది యేమొ! 


అని యా యుద్యానవనవీథికం దిరుగుచున్న నొక్క యెడ 


చాన యొకతె అశోకవృక్షంబు క్రింద 
కూరుచున్నది - ఒకడేమొ కోరుచుండె 
మాట వినిపించ దద్ది రామాయణంబొ 
నాగరికమైన వేటొక్క భాగవతమొ! 


మనము సాలారుజంగు ప్రదర్శనశాల జూచునప్పుడు చేరెడు 
కన్నులతో దిలకించుచు మనతోపాటు దిరిగిన యెలనాగ 
యీమెయే యనుకొందును. చూడుము. 


అనుగుంగత్తెలతోడ పచ్చికలపై 
ఆలాగు కూర్చుండి తి 

య్యని యాలోచన లేవొ రేపగ నల 
క్ష్యాలాపయి తేప తే 

ప ననంగోదయపూర్వరంగనయనా 
పాంగంబులం జూచుచుం 

డిన దాసుందరి మందహాసకలికో 
న్మీలత్మపోలమ్ములన్‌ 


వ. _ తాదృశదృక్పాశంబుల దప్పుకొని యారామవీక్షావిహారంబున 
గాలక్షేపంబు చేసి వెలుపలికి వచ్చి కొంత దవ్వు చనిన పిదప 
నొక క్రీడా సరస్సుం జూపి, మిత్రమా! ఆ యువతులు వర 
సరోవర రహః క్రీడాపారంగతలు. మనల నచ్చటికి రానీయరు 
సుమా! 


కొమరుప్రాయంపు చెలులు పందెములు వైచి 
కటిని లంగోటి, చనుల జిక్క్మమ్ము గట్టి 
రమ్యమైనట్టి క్రీడాసరస్సులోన 

దుమికి యాదుట యెంతొ రమ్యముగదోయి! 


కెరలుచు నీటి మట్టమును 

గేరెడి ప్రాంచదురోజపాళులై 
తరలతరంగచాలిత ని 

తంబినులై అల కేళికూళిలో 
నటిముతి నీదులాడు జవ 
రాండ్రు తమంతట పూరుషాయిత 
స్ఫురణవహింపజేయుదురు 
చూపఅకున్‌ మదిమెచ్చులీనుచున్‌ 


వ. _అదియె నౌబత్సహాడు. నగర జనప్రియ క్రీడాపర్వత మది. 
దానిపై కెక్కి యిమ్మహానగర మవలోకింతము రమ్మని తద్దిరి 
నధిరోహించి 


101 


వ. 


102 


అదెచూడు దూరాన నగపడుచున్నదే! 
గుట్టపై నాటి గోల్మొండ కోట 
అగుపించునదె! జంటనగరాల జనుల ద 
ప్పికలు దీర్చెడి గండిపేట చెబువు 
అయ్యదే! ముచికుంద అందాల వంతెన 
పేర్మి కెక్కిన దదే చార్మినారు 

ఆ వైపు కిద్వాయి యారామ మీవైపు 

దై వారు జై వకాంతారసీమ 

మనము తిరిగిన యుద్యానవనము చూడు 
చూచితె హుసేనుసాగరవీచికలను 
గుర్తుపట్టుదె! అల్ల కార్మొన్న రేఖ 
విశ్వవిద్యాలయప్రాంత వృక్షపంక్తి 


పైన రవీంద్రభారతికి 

ప్రక్కన శారదచంద్రచంద్రికా 
మ్లానరుచిం బ్రకాశిలు క 

ళా భవనం బదె! అందులోన రా 
మానుజుడున్నవాడు బహు 
తాంధ్రకవీశ్వరకావ్యకన్యకా 
దానపరి(గహక్షముడు 
దక్షిణనాయకుడై వెలుంగుచున్‌ 


రమ్మిక దిగిపోదము. రవీంద్రభారతీభవనంబు జాతీయ పతా 
కాలంకృతంబై యొప్పుచున్నది. నేడు లజపతిరాయ జయంతి 
కాబోలు సిక్కులు పంజాబీయులు సతీసమేతులైన తమ తమ 


విభవంబుల కొలంది విచ్చేయుచున్నావారని చెప్పుచుండ 
నప్పుడచ్చటి కేతెంచిన యొక్క వృద్ధమూర్తిం జూచి మిత్రం 
డీయన యెవరనవుడు. 


ఈ మహామహు డాంధ్రపితామహుండు 
మాడపాటికులుడు హనుమంతరావు 
అల నిజాము నిరంకుశమ్మైన ప్రభుత 
(గ్రక్కదల్చిన బిరుదుమగండతండు 


అని చెప్పి యామహాపురుషుని దర్శించి నమస్కరించి తదా 
శీర్వాదముం బొంది లోనికి జనునెడ నొక మహనీయునిం 
గాంచి యాయన యెవరని ప్రశ్నించిన 


ఏయెడనుండి వచ్చితివి 

ఈ నగరమ్మున కోరి నాయనా! 
ఈయననే యెజుంగవుర? 

ఈ మహనీయుడు యావదాంధ్ర దే 
శీయుల కాప్తబంధువుర! 
శీలసమున్నతుడైన రావి నా 
రాయణరెడ్డిరా! మన చి 
రంతనకీర్తికి మాజు పేరురా! 


అని యెబుకపరిచి యా సౌమ్యసామ్యవాది కభివాదనంబులు 
గావించి యటనున్న మహాకవి మఖ్టూముం జూపి 


103 


కష్టజీవులు పర్దన్య్వగర్ణయతడు 
గామసీమల నునుపైరగాలి యతండు 
ఈ మహానగరాన మఖభూము సుకవి 
ఉభయకవిమిత్రుడై యొప్పుచున్న వాడు 


వ. అని తెలియజెప్పి లోన గూర్చుండుటకు చోటు గానక వెలుపల 
నిలంబడియుండు నంత కావ్యగాన మారంభమయ్యె 


ఇది దురాగతమ్ము-ఇటునుండి పొమ్మంచు 
మాజు(మోసె నాడు భారతమ్ము 
తెల్లదొరల కెదుర నల్లని జెండాలు 


పట్టినిల్చె వీరభారతమ్ము 


దుమదుమవచ్చు తెల్లదొర 
త్రోవలు నల్లపతాకనీడలై 
గుమురుకొనంగ శ్వేతహత 
కుండట యొకడు సర్వభారత 
ప్రముఖుని నిన్నా కొట్టెనట 
పైబడి నాటి పరాభవాగ్నికిన్‌ 
కుమిలిన దెల్లభారతము 
కొండొక నిప్పులగుండమట్టులై 


పంజాబుకేసరి పైబడ్డ యాదెబ్బ 


104 


ఆంగ్లపాలకుల దౌస్ట్రమ్ము దెలిపె 
లాలాజిపైబడ్డ లాఠీ ప్రహారమ్ము 
తెల్లదొరల నల్పు దేటపటిచె 
పరమసాధువు మీద బడిన యాఘాతమ్ము 
దుర్వినీతాళి ఘాతుకత దెల్పె 
ధార్మికోత్తము గుండె దాకిన యాతాపు 
వ్యాపారకుల యున్నరూపు దెలిపె 
తెలిపె నాదెబ్బ దమననీతి ప్రధాన 
కుత్సితాంగ్రేయపాలక క్రోధమెల్ల 
జాతిజాతికి దేశ దేశమ్మునకును 
ప్రాచ్యపాశ్చాత్య సభ్యప్రపంచమునకు 
అమ్మహనీయమూర్తికగు 

నాపద గాంచి అజాదు కోరమీ 
సమ్మున జేయివై చె, పర 
జాతిదురాగత మోర్వలేక తీ 

వ్రమ్ముగ మాళవీ కళవ 

ళంపడె, నప్పుడు దేశబంధువు 
గ్రమ్ముగ మాటి, ఛీ యనె ఖి 
లాపతునేత మహమ్మదాలియున్‌ 


తన దేశోన్నతి దెబ్బ తిన్నదని 
చింతాక్రాంతదృష్టిప్రసా 
రణముం జేయు సుధీలలాముడగు 


105 


106 


నా లాలాజి హృద్దీపితా 

ర్తిని నావిర్భవ మొందినట్లుగ భగ 
త్సింగొక్క డా పాపజా 

తిని వెంటాడి కలంప గత్తిపయి కె 
తెన్‌ వీరభద్రాకృతిన్‌ 


గరువం బొప్పగ నాడు చెన్నపురిలో 
గర్దించినా డాంధ్రకే 

సరి యేదీ నను గొట్టుడంచు నిజ 
వక్షస్థాలముంజేసి ని 
ర్భరధైర్యంబున నిల్చినప్పుడు గదా 
పంజాబులో వృద్ధకే 

సరి కోదార్పు ఘటిల్లె సైమను 
బహిష్మారం బెదన్‌ మెచ్చుచున్‌ 


ఆరాధ్యుండవు నీవు మాకు భవ 
దీయస్ఫార సేవాఫలా 
కారంబైన స్వతంత్రతామహిత 
భాగ్యం బందుకొన్నార మో 
వీరస్వర్ణమలంకరించిన మహా 
వీరాగణీ ! నీ యశ 

శ్రీరేఖల్‌ వివృతమ్మొనర్చినవి 
ప్రాచీద్వారబంధమ్ములన్‌ 


ఇదె జాతీయపతాక యిందలి జనం 
బేనాడు నిన్‌ విస్మరిం 

పదునీ పేరుననున్న లాల్‌పద మహ 
త్వం బెట్టిదో నేటి కిం 

పొదవన్‌ భారతనేతలందబ కను 
స్యూతమ్ముగా వచ్చుచు 

న్నది దీవింపుము సర్వదా లజపతీం 
దా! నీకు జోహారువుల్‌ 


వ. అదివిని భక్తిభావతరంగితాత్ములమై తత్సభాభవన సమ్ము 


ఖంబున వెలసిన యాంధ్రకేసరికి జోహారు లర్పించి గ్భహో 
న్ముఖుల మైతిమి 


107 


108 


శ్రీరమ్యగుణాదర్శా! 
కైరవసమ్మోదమధుర కావ్యామర్శా 
పారంగమగణితకళా 

వారాశీ! కాపగంటి వంశాబ్ధి శశీ! 


అవధరింపుము. మటునా డుదయము గోల్కొండ కోటకుం 
జని చూచిన నాటి చరిత్రపుట లొక్కొక్కటి తలంపునకు 

రా నొడలు గగుర్పొడువ నెటు గదలనేరక యలనాదక్కన్న 
మాదన్న మహామంత్రుల కళేబరమ్ములు నడివీథుల నీద్వంబడిన 
యచ్చోటుల నడుగిడం జాలక, నన్ను లోనికి రమ్మని 
బలవంతపజచు మిత్రుని యత్నంబు నివారించి యొకచో 
నిలిచి రామదాసు బందిఖానా వైపు దృష్టి సారించి 


కంచెల నుక్కుకంబములు 
గట్టిన యీ చెజిసాలలోన క 
న్పించెద వుగ్రతా దమన 
నీతికి కన్నుల నీరు నించి యే 
మంచునొ! ఆంధ్రజాతిహృద 


యమ్మున శ్రీరఘురామునిన్‌ ప్రతి 
ష్టించిన నీకటే! కఠిన 
శిక్ష మహాకవి! సైచినాడవే! 


ఇంతకుముందు చూచినది 

యిప్పు డిదేమి! కళావిహీనమై 
కాంతి దొరంగియున్నది, యొ 
కానొక భక్తుని దుఃఖితాత్మ మ్‌ 
ప్రాంతములందు ఈ బురుజు 
లన్‌ చెజసాలల నిల్చి నాటి వృ 
త్తాంతము కోటికంఠముల 

దాలిచి చాటుచునుండెనా! యిటన్‌ 


ఒండొకరుండు బంధముల 
నూడ్చుట కామహనీయు డిచ్చగిం 
పం డనుకొందు నట్లతని 

వద్దకు రావలె రామమూర్తి గో 
ల్మొండ పవిత్రమొందవలె- 
గోపకవీంద్రుని భ క్తికిన్‌ ఫలం 
బుండవలెన్‌--నవాబుల క 


హో! ధనదాహము దీజగా పలెన్‌ 


అమ్మనుజేశ్వరాధముల 
యాజ్ఞకు లోబడనట్టివార లాం 
ధ్రమ్మున సుస్వతంత్ర కవి 


109 


110 


రాజులు మువ్వురె మువ్వురే ప్రశ 
స్తమ్మగు రామభక్తి తమ 

జాతి కొసంగిరి పోతరా జొకం 
డిమ్ముగ త్యాగరా జొకడు 

స్‌ మహితాత్ముడు గోపరాజునున్‌ 


రామదాసుని బుణము దీర్ప్సంగ నిటకు 
స్వయముగా వచ్చె శ్రీరామచంద్రుడపుడు 
గోపన తపాననొ! క్రోధముననొ! 

అయ్యె నియ్యది మనకు దివ్యస్థలంబు 


గోల్మొండ కోటనుండి బయలుదేతి సరాసరి కోరీ కరుదెంచి 
సుల్తాను బజారను సౌందర్యవాహిని యందవగాహనంబు 
చేయచుం జని, మిత్రమా! నయనసుఖం బెవడు నివారింప 
గలడు? చూడుమిచ్చట నెలాఖరులందు సైతము 


స్తనజఘనచికురభారలు 

మనసిజు లోగొన్న సదభిమానగభీరల్‌ 
కొనుగోలు సేయ నిచటికి 

చనుదెంతురు మందమందసంచారములన్‌ 
ఇక్కడినుండి పోవునపు 

డీ జవరాండ్ర భుజాలొ సొంపుపెం 

పెక్కిన పృష్టభాగములొ 

యించుక సోకినమాత్ర మేను స 
మ్యక్కలితంబులై పరగు 

నా పులకోద్దమకంటకంబులున్‌ 


చిక్కడపల్లి చేరువకు 
చేరగనే సరిక్రొత్త లయ్యెడున్‌ 


జనసమ్మర్దపథంబున 
ననుకొనకుండంగబడయు నభిలషితవధూ 
వినిప ద్రభసాశ్లేషము 
జనుని పురాకృతఫలమ్ము సందియమేలా? 


వః అటనుండి పోవంబోవ నొకమార్గంబును జూపి 


ధీరుడు వీరవర్యు డవ 
ధీరితమేరుమహీధరాగ్ర శా 
రీరుడునై నిజాము నెది 

రించిన మా జమలాపురమ్ము స 
ర్లారునిపేర నొప్పిన ప 
థంబిది-ఇచ్చట కొంతసేపు ని 
ర్భీరులమై చరించి వెడ 

లింతము తుచ్చపు స్వార్థచింతనల్‌ 


వ. అట పర్యటించి ఆంధ్రసారస్వతపరిషదావరణంబున కవి 
సమ్మేళనం బని విని 


నవనవకవితావనితలు 

శ్రవణమ్మున సమ్ముఖీనసందర్శమునన్‌ 
కవిహృదయము సరళమ్మును 

యువకుని హృదయమ్ము తరళమొందింత్రుగదా! 


111 


వ. అని యెంచి యట కేగిన నచ్చట గుంపులు గుంపులై యెడనెడ 
గూడియున్న వారెవరెవరిని మిత్రుం డడిగిన 


తెల్లతలపాగ దాల్చిన దీర్హమూర్తి 
పూజనీయుడు మామిడిపూడికులుడు 
అతని చెంగట నుండిన (హస్వమూర్తి 
దాశరథి మహోజ్వల కవితాపయోధి 


వ. _ ఇత డా దాశరథియని కనులింతలు చేసుకొని చూచుచుండ 
నిట్లంటి 
కొంచెము పొట్టివాడె యను 
కొంటివిగాని సుధీజనావృతా 
భ్యంచితవేదిపై నిలిచి 
నప్పుడు మేరుమహీధరా(గమున్‌ 
మించెడివాడు దాశరథి; 
మేకొని యాతడు రుద్రవీణ (మో 
యించునొ! అగ్నిధార కురి 
యించునొ! నేడు మహత్తరంబుగన్‌ 


రాగవైశాఖ హైమలీలా వినోది 

అతడె చూడుము బోయి భీమన్న సుకవి, 
అతని ప్రక్కన చెలువారినట్టివాడు 
ప్రాధకవితాధురీణుడు బాపురెడ్డి 


112 


ఆయన రాయ(ప్రోలుకవి 

ఆయన నాయనివారు ఖందవ 
ల్లీియు డనంతకృష్ణకవి 

(శ్రీ గడియారమువారు సూర్యనా 
రాయణశా పస్రిగారు తొలి 
రాజశిఖామణి పుట్టపర్తి నా 
రాయణనాము డాతడు స 
రస్వతిపుత్రుడు సుప్రసిద్దుడున్‌ 
కప్పగంతుల లక్ష్మణకవివరుండు 
చెలమచెర్లవారును నరసింహశా స్ర్రి 
మంతుకెక్కిన కవిశిరోమణులు వారు 
ఆ మహాకవి చివుకులాప్పయ్యశా స్త్రి 
అల దివాకర్ల రాకాసుధాంశు చెంత 
నలరు నాతడె నారాయణాఖ్యరెడ్డి 
అతడె కాళోజి మా వరదన్నయతడె 
ప్రతిపదాన పోతన్నతో బ్రతికినాడు 


నల్లగడ్డమ్ము పైజమా తెల్లలాల్చి 

తోడ రామలక్ష్మీసమేతుండు నగుచు 
నిత్యనిగళాగ్నిహోత్రి సినీమహర్షి 
వచ్చె నారుద్ర చిన్ముద్రబట్టి యడుగా! 


ముందుబోవు సాలప్రాంశుమూర్తి నొకని 
బాగుగా చూడు మతడె గోపాలరెడ్డి 
సంతత సుగంధ బంధుర సాహితీ వి 


శాలబృందావనాంతసంచారి యతడు 


113 


114 


కవిసమ్రాట్టు కళాప్రపూర్ణుడు ననే 

క గ్రంథ సంధాయకుం 
డవశస్వాదురసావతార ధిషణా 
హంకారసంభార గౌ 

రవ బ్రాహ్మీమయమూ ర్తి వచ్చెనడుగో! 
రాజత్సభావేది కు 

తృవసంస క్రమహాజనమ్ముల యెడం 
దల్‌ మొత్త ముప్పొంగగన్‌ 


ఆయన సాహిత్యగోష్టీ నేతృత్వ నిపుణుడు దేవులపల్లి రామానుజ 
రావుగారు. కృష్ణశాస్త్రి ప్రభృతులు లోపలనుండి యుందురు. 
వారు స్వామి శివశంకరులు. అతడు కుందుర్తి. అడుగో 
యతడు విశ్వమనువుడు నూకపతి విద్వద్విశ్వమా యనకా 
దరిపిరాల విశ్వంబని తెలిపితి. ఆమె కృష్ణకుమారి యనవుడు 
అభినేత్రియా యన గాదు కవయిత్రియనిన నతండు కొంచెము 
సేపు కూర్చుండి పిదప లేచి నా వీపు దట్టి 


ఇంటంగల వైద్యంబును 

ఇంటికి కనిపించువాని కావ్యగుణంబున్‌ 
ఇంటిది సొగసున నూర్వశి 
వంటిదియగుగాక మెచ్చువారలె పురుషుల్‌? 


కవి తాజూడని యట్టిది 
అవిరళమధుపాయి యాడనట్టది గలదా? 
భువి గాకులు దిననట్టిది 
ఉవిదలు నొనరించనట్టి దున్నెదె? జగతిన్‌ 


అని పలికిన మిత్రవాక్యంబునందలి తాత్పర్యం బెజింగి కాదనం 
జాలక యతనిం గూడి చనిన నొక కూడలి మార్గంబున దున్న 
పోతుల యూరేగింపు జరుగుచుండె. నడివీథియందు వలయ 
వలయంబులుగా నిలిచి తప్పెటలు గొట్టువారలనడుమ నాట్యా 
వేశవివశులై యున్నవారిం జూచి యౌరా! యిది నారాయణ 
గూడ ఇందలి సారాయంబు శ్రేష్టంబనుటకీ ప్రదర్శనంబె 
నిదర్శనంబు. మిత్రమా! చూడుము. ఈ కోలాహలంబున 
కోహటించిన శకటపటలంబులు వాహన ప్రవాహంబులు వేటొక 
వైపునకు మళ్లినవి. ఇట నిలువవలదు. మన మటుపోదము 
రమ్ము. 

కాంస్యవిగ్రహమల్లదే! కను మతండు 

రాజ బహదురు వేంకటరామరెడ్డి 

అల నిజాము పాలనమందు తెలుగుదనము 

ప్రోదిచేసి కాపాడిన ప్రోద యతడు 


ఈ మార్గంబున బట్టి పోవుదుమేని ఆంధ్రుల యుగంధర 
మంత్రియగు బూర్గుల రామకృష్ణరావు నివాసంబుం జూడగలము. 
అమ్మహనీయుం డాం(ధులకు చిరతరస్మరణీయుండు. 


అల నిజాముని పిచ్చియెల్లలను చెజపి 
తెలుగుసీమల నన్నియు గలిపినాడు 
పొట్టివాడయ్యు నాతడు గట్టివాడు 

ల ల 
అల్ల కాకతి గణపతి యట్టివాడు 


115 


వ; అనుచు నటనుండి కదలిన క్షణకాలంబున నంబరంబు పయో 
ధరఘనీభావం బొందె. టపటప వానజల్లులు పడిన మే మిద్దజ 
మాచ్చాదనకై యొకవంక పరుగెత్తుచుండునపుడు 


గొడుగులచే వెస కప్పం 

బడె వీథు లొకింత వానపడెనో లేదో 
మిడిసిపడె ముజుగు కాల్వలు 

కెడవగు నలజడుల దుండగీంద్రను బోలెన్‌ 


వ, ఆ దెబ్బాటువాన కడలి పెజపంచల నాశయింపక జలధారల 
కోహటింపక నడవీధిం దడియుచు నిజగృహంబునకు వడి 
వడింబోవు నొక కోడెప్రాయంపు బడతిం జూపి 


జలధాతఫాలతిలక యు 
గళదంభోబిందులులిత కైశిక, తిమ్య 
తృలితవపుర్లినాంశుక 
పులకీకృతదేహయగుచు పొలతి రహించెన్‌ 


కామినియును మానినియును 
ఆమనిచెలిరాజ్యమందు నపరాధినులే 

నా మొరసె మేఘపటలము 

కాముని భటపటహమట్లు గగనపథానన్‌ 


వ. వానకుం దడిసి యచ్చటి క్రైస్తవ యువజనసమితి భవనసవి 
ధంబునందలి శృంగాటకంబున నున్న మేడగోడ నానుకొని 


116 


పోతుకూచి సాహిత్యసభావైభవంబుల జెప్పికొనుచు నిలిచి 
యుండ నొక్క ముదుసలిచాన మెల్లమెల్ల నేతెంచి నూకపతిం 
జూచి, యెన్నదైన నీ మొగము చూచితినా? నిన్ను పిలిచితినా? 
తలచితినా? ఏమనంబడితివని వచనకవింబోలె నినుమాజు 
ముమ్మాబు రెట్టించి పలికి పైకి పైకి వచ్చి యుటీమి యుటీమి 
చూడ మే మొదిగి యొదిగి భయంపడి వడవడవడంకుచుండ 
నయ్యవ్వ తనవెనుక దాచియుంచిన చింపిచీపురుం దీయులోపల 
నొక్కరుండు చూచి, యది పిచ్చిది తోడనపాణతిపొండనియబచె 
నంత మే మజ్జడివానంబడి పజిచి యొక పెంకుటింటిపంచం 
జేరి నిలిచి నచ్చట బతుకమ్మనుబెట్టి పాడుచు నాడుచుండిన 
పూబోండ్లనుగని మెచ్చుకొనెడి మిత్రునిం జూచి 


సంతోషమ్మున నాడుచుం జఅచు నా 
చప్పట్లకే యింత కే 

రింతల్‌ గొట్టెద వుండుముండుము కవా 
శీపాటకచ్చేరిలో 

వంతల్‌ పాడు మిటారికత్తెల కుచ 
స్పందంబులం గన్నర 

వ్వంతన్‌ హైదరబాదునున్‌ విడిచి పో 
వంజాల వీ వెంతయున్‌ 


వ. అనిన మిత్రుండు చలికి గజగజవణకుచు నిట్లనె, మిత్రమా! 
హేమంతశిశిర మెంత మనోజ్ఞమైనను, ఈ చలిని మాత్రము 
భరింపజాల నెటకైన పోదమనిన 


117 


వ. 


118 


రచ్చల(గాలు జంటనగ 

రాలు హిమావృతశీతశైల సా 
మ్యచ్చవినొంది ముంపుగొని 
నప్పుడు యౌవనమత్తకాశిసీ 
ప్రోచ్చకుచద్వయోపరి క 
వోష్టము దక్క మజొక్కతావునన్‌ 
వెచ్చదనం బొకింతయు ల 
భింపదు సూవె! భవాద్భశాళికిన్‌ 


అని చెప్పి వసంతంబు నాహ్వానించి 


అతిగహనమ్ములౌ శతశ 
తాబ్ద్బ్దపథాల నతిక్రమించి యీ 
బుతువుమొయిళ్ళలో పరుగు 
లెత్తెడి పూలరథంబుమీద సు 
స్మితసుమనోజ్ఞవై అధివ 

సించిన ఓ బుతురాజ్ణి! నీకు స్వా 
గత మరుదెమ్ము-రమ్ము నన 
కారుల గుంకుమపొళ్ళ దారులన్‌ 


శ్రమపడినట్టి దొక్క తరు 


జాలమె కాదు; చరాచర (ప్రపం 


చము శిశిరమ్మునందు నగ 
చాటులు పడ్డది రమ్మహో వసం 
తమ! సుమనోమనోజ్ఞ హరి 
దంతమ! చెట్ల మొగాలపైని ము 
చ్చెమటలువోని యీ యివము 
చెమ్మలనద్ది సమాశ్వసింపుమా! 


దివి కెగిరిపోవు ప్రతిరజోలవమునకును 
అలవరింపుమ! యీ భువనాభిలాష 
కన్నాప్రాయంపు చిన్ని మొగ్గలకునెల్ల 
గజిపుమా నవజీవనాకలితభాష 


నవకిరణతం(త్రుల రహించు భువనవీణ 
నాలపింపుము నేడు హిందోల గీతి 

తలలు పంకించు పూలపై నలికులమ్ము 
(శుతిమధుర మందమందర్వుంకృతులు సేయ. 


తరుణుడు సం(ప్రదాయకవి 
తారసికుండు నవీనభావనా 
దరణపరాయణుండు బహు 


ధా హితబాంధవబంధుజీవ వి 


119 


స్ఫురణుడు కాపగంటికుల 
పుణ్యచరిత్రు డుదార సౌహృదా 
భరణుడు వరమానవర 
భాగ్యపుర ప్రముఖ ప్రసిద్దుడున్‌ 


నవరసభావాలంకృత 
మవహితగుణగణవిశిష్టమై కవిత్వం 
బవిచారితరమణీయం 

బవునని మదిమెచ్చు సహృదయాళు వతండున్‌ 


కవికువలయచంద్రా! కాపగంట్యన్వయేంద్రా!ః 
అవితథమితభాషీ! అంక విద్యా మనీషీ! 
ద్రవిణగుణనిధానా! రాజారాయాభిధానా! 
యువజనవనవచైత్రా! ఉత్పలాచార్యమిత్రా! 


జైహింద్‌ 


120 








ఇమ Ss 


పాతబస్తీ విలాసము 


ఉం ర్వా 











పాతబస్తీ విలాసము 


ఆవిష్కృతి - దా. సి. నారాయణరెడ్డి 
కావ్యాలోకనం - డా॥ వి.వి.యల్‌. నరసింహారావు 
స్వీకృృతి -డా॥ తిరుమల శ్రీనివాసాచార్య 


పాతబస్తీ విలాసము (అంకితము) 
డా॥ తిరుమల శ్రీనివాసాచార్య మహోదయులకు 


ప్రాస్తావిక 


ప్రథమాశ్వాసము 
ద్వితీయశ్వాసము 


తృతీయశ్వాసము 


122 


121 


1283 
126 
135 


139 


145 


151 
167 


189 


పద్యం అంతంత మాత్రాన పట్టువడదు. ఒక వైపు గణాల 
మేళవింపులు మరో వైపు యతిప్రాసల బిగింపులు. ఈ ఇరువైపులు 
సరిచూసుకుంటూ ధారా ప్రౌఢ పద్య విద్యాధరుడు ఉత్పలాచార్యుడు రోహణం 
చేసే చతురత అలవడాలి. ఇన్ని వుంటే ఒక మంచి పద్యం పుడుతుంది. 
ఇందుకు తోడుగా భావం, అలంకారం, ధ్వని లాంటివి సమకూరితే అది 
ఉత్తమ కవిత్వం అవుతుంది. 

అధ్యతనాంధ్ర కవితా జగత్తులో నిరంతర కవిగా పురోగమిస్తున్న 
పద్య విద్యాధరుల్లో ఉత్పలవారు కోటీర పంక్తికి చెందినవారు. కొన్ని కొన్ని 
గేయకృతులు రచించినా ఆయన ప్రధాన కవితామాధ్యమం పద్యచ్చందం. 
శృంగార ఖేలనంలో, పద్య చాలనంలో శ్రీనాథుణ్ణి కైవసం చేసుకున్న 
(ప్రొఢకవి ఆయన. చాటుపొఢి పిసాళింపులతో, సరస భావాల 
గుమాయింపులతో ఉత్పలవారు వెలువరించిన కవితాకోశం ఈ “పాతబస్తీ 
విలాసం. 

ఈ కృతికి శ్రీనాథుని (క్రీడాభిరామ కావ్యం స్ఫూర్తి అని 
అవతారికలోనే స్పష్టమవుతుంది. దశవిధ రూపకాల్లోని “వీధి” అనే ప్రక్రియ 
లాంటిదే ఈ కృతి. క్రీడాఖిరామంలోని వస్తువు నాటి ఓరుగల్లు నగరవీథుల 
విశేషాలు. ఈ కావ్యంలో వర్ణించినవి. హైదరాబాదు నగరం పాతబస్తీ 
విలాసాలు. అయితే ఇది క్రీడాఖిరామం లాగా అనువాదకావ్యం కాదని, 
ఇది లోకానువాదమని నటుని ముఖతః ప్రకటించారు కవిగారు. 
కీడాభిరామంలోని “'ముంచనశర్మ” స్థానంలో ఈ (గంథంలో 
ఉత్పలాచార్యులున్నారు. అక్కడి “టిట్టిభ సెట్టి పట్టులో ఇక్కడ పున్నయశాస్త్రి 
వున్నాడు. ఈ నేస్తగాండ్రిద్దరూ పాతబస్తీవాడల్లో తిరుగుతున్నప్పుడు మెరిసిన 
క్రొమ్మత్తు మెరుపులే ఈ కావ్యం నిండా పరచుకున్నాయి. 


123 


స్వల్ప వస్తువును తీసుకుని భావనాబలంతో, చమత్మారోల్బణంతో, 
ప్రాఢ వచోగుంఫనంతో ఈ కృతిని రచించారు ఉత్పలాచార్యులు. 
ఉత్పలాచార్యుల మాటను కాదనలేక ఈ నాలుగు మాటలు రాస్తున్నానేగానీ 
ఆయన రచనా వైదగ్ధ్యం గురించి కొత్తగా చెప్పేదేముంది? కవిగా నేను 
కనువిప్పుతున్న నాడే ఆయన ప్రతిభోత్సలం సముత్ళుల్ల స్థితిలో ఉంది. 
నాడే మొదలైన ఆ పద్యధార ఈ నాటికీ సరికొత్త గమకాలతో శ్రావణ 
గౌతమిలా సాగిపోతూనే వున్నది. 
తాలి తొలి పుటల్లోనే ఎన్నెన్నో ఛలోక్తులను కుమ్మరించారు కవిగారు. 

ప్రేయసి అవయవాల్లోని గుండ్రతనాన్ని వర్ణిస్తూ తన వినతిని “గుండు 
సున్నా చేయవు గదా అని చమత్మరిస్తాడు. ఆదివారం కూడా సెలవు 
పెట్టని సూర్యునికి నమస్మారాలు చేస్తానంటాడు. అముద్రితంగా వున్న 
“వ్రాతప్రతి అవివాహిత యువతి అని ఆశ్చర్యకరంగా ఉపమిస్తాడు. రసికత్వం 
శ్రుతి మించితే “వాత్స్యాయను జంపి పుట్టితివి” అంటూ ప్రాధోక్తి ప్రసరిస్తాడు. 
“కపట మిత్రుని కంటె నిష్మపటి అయిన శత్రువే మేలు జీవన సమరమందు” 
అంటూ విలువైన సత్యాన్ని సూక్తీకరిస్తాడు. "పెద్దధికారి లంచికి వెళ్తే కథ 
కంచికి చేరినట్లే అని మెత్తటి చురకలు పెడతాడు. వీథి పోరాటంలో 
“లారీని మించిన రౌడ లేదిలన్‌” అంటూ నగర వీధుల్లో మనం రోజూ 
చూస్తున్న నైజాన్నే కళ్లకు కట్టనట్టు చూపుతాడు. ధరల పెరుగుదల గురించి, 
పైరవీ మాహాత్యం గురించి, ఎన్నికల తెన్నుల గురించి, కులాల పేరిటి 
కుమ్మక్కుల గురించి ఇలా ఎన్నాన్నో నిత్యనై మిత్తికాంశాలను 
చమత్మారధురీణంగా ఉల్లేఖించారు ఉత్పలవారు. ఉత్పలవారి సాంద్ర 
వర్ణనాశక్తికి రాజధానిలో నడిచివచ్చే కన్యలు “హయపుచ్చ గుకుచ్చకైశికల్‌” 
అనడం మెచ్చు తునకగా చెప్పుకోవచ్చు. ఆయన పరిణత భావనా పటిమకు, 
ప్రాఢ సమాస గ్రథన చణతకు ఒక్క పద్యాన్ని ఉదాహరిస్తున్నాను. 

“క్షణము సమవీక్షణము త 

క్షణమే చంచల దపాంగ సంవీక్షణమున్‌ 

క్షణ మాభరణేక్షణమును 

క్షణ క్షణ విలక్షణములు సఖి వీక్షణములొ” 


పోతన్నను పుక్కిట పట్టుకున్నాడో, శ్రీనాథుణ్ణి అరచేత పెట్టుకున్నాడో 


124 


చెప్పలేను గానీ ఈ పద్య శబ్బార్థ సంయోజనానికి పట్టిన నిలువుటద్దం. 
స్త్రీలు మధ్య మధ్య తమ నగల్ని చూసుకోవడం ఈ పద్యంలోని 
“ఆభరణేక్షణం”. ఇది వాస్తవికతకు గిసిన వర్ణచిత్రంలా ఉంది. 
రమణీయ శబ్దాలతో, గమకించే సమాసాలతో, నిర్వేల శృంగార 

వచస్తరంగాలతో క్రీడించే ఉత్పలవారు అప్పుడప్పుడు లోతైన భావాన్ని 
లలితలలితంగా చెబుతారు. ఈ పద్యం చూడండి - 

“నందనందను నెమ్మేని నలుపు మెచ్చి 

నీలి వసనమ్ము దాల్చె రాధాలతాంగి 

రాధ నెమ్మేని బంగారు రంగు మెచ్చి 

అచ్యుతుడు తాల్చె రమ్యపీతాంబరంబు” 

మేని వన్నెను అనురాగవర్గాన్ని శ్రుతిచేసి అల్లిన ఈ పద్యం ప్రాచీన 
సంస్కృత మహాకవుల వర్ణనావైదుషాన్ని స్మరింపజేస్తుంది. 

“రెక్తికుడు” (రిక్షా నడిపేవాడు), “చక్రత్రయ శాకటికుడు” (మూడు 
చక్రాల రిక్షాను తొక్కేవాడు) లాంటి వినూత్న పదబంధాలెన్నెన్నో విందులు 
చేసే ఈ కావ్యంలో శృంగార రసప్రియుల డెందాలను ఉయ్యాలలూపే 
పట్టులెన్నో ఉన్నాయి. ఆ రకంగా ఈ కావ్యం క్రీడాభిరామ సహోదరంగా 
రూపొందింది. (ప్రౌఢ పద్య విద్యాధరులైన మిత్రులు ఉత్పలవారు. ఈ 
కృతిని నాకు ఆత్మీయుడు నా సాహిత్య జీవితచరిత్రకారుడు డా॥ తిరుమల 
శ్రీనివాసాచార్యులకు అంకితమివ్వడం నాలోని ఆనందవల్లికి మరో పువ్వు 
పూసినట్టయింది. కృతికర్త శ్రీ ఉత్పలాచార్యులకు స్వీయకర్త 
డా॥ శ్రీనివాసాచార్యులకు నా హార్దికాభినందనలు. 


హైదరాబాదు జ్ఞానపీఠ పురస్మార గ్రహీత, పద్మభూషణ్‌ 
14.1.1994 డా. సి. నారాయణరెడ్డి 


125 


కావ్యాలోకనం 


కవి రసవద్వాక్కు ప్రజ్ఞ నవనవోన్మెషశాలిని. పాండిత్యం సముద్ర 
గంభీరం. కావ్యానికి ఆనందోపదేశాలు పరమగమ్యాలు. సహృదయలోకానికి 
ఆనందానుభూతిలోనే ఉపదేశం ధ్వన్యాత్మకంగా భాసిస్తుంది. ఉపదేశం కవికిగల 
పండిత ప్రజాకవి ఉత్పల సామాజిక బాధ్యత. సమాజంలో వ్యక్తికి జరిగే 
అన్యాయాలతో సమాధానవడలేని కవి మనస్సు కావ్యరచనద్వారా 
తిరగబడుతుంది. తిరుగుబాటు రసవత్తరంగా సాగుతుంది. కటిక గుండెలు 
కరిగిపోతాయి. కరుణహృదయాలు ఉల్లోల కల్లోలిను లౌతాయి. 


ఉత్పలవారి కృతులు ఈ మహా లక్ష్యాలతో కొనసాగుతాయి. అర్ధ 
శతాధికంగా సాగిన ఆయన కృతి రచన సమాజంలోని అన్నివర్గాలకూ 
ఆస్వాదయోగ్యమైంది. పెద్దలకు పద్య కృతులు, పిల్లలకు గేయకృతులు, 
పడుచువారికి పసందైన వ్యాసాలు, సర్వజన సంసేవ్యమైన కథలు, నవలలు - 
ఒకటేమిటి? అందరూ ఆదరించే అనేక సాహిత్య ప్రక్రియల్లో ఆయన చేయి 
తిరిగిన సిద్ద రచయితగా గుర్తింపు పొందారు. ఆ గుర్తింపు రసజ్ఞుల హృదయాల్లో 
అభిమానంగా రూపుదిద్దుకుంది. 


ఇంతగా ఎదిగినా, ఇప్పటికీ ఆయన అనంతమైన సాహితీ, శాస్త్ర గంథ 
జాలాన్ని సేకరించుకుంటూ పాండిత్యాన్ని అభినవోజ్ఞ్వలం చేసుకుంటుంటారు. 
ఈ పాండిత్యం కేవలచ్చాందసమైంది కాదు. నవనాగరకమైన జీవితంలో నిత్య 
నూతన విజ్ఞానతేజోవిరాజితంగా ఉంటుంది. 


ఆధునిక నాగరికత వీనుమిగిలి పల్లెలు బస్తీలుగా, బస్తీలు పట్నాలుగా, 
పట్నాలు మహానగరాలుగా పెరిగి పెరిగి పోతున్నాయి. కొత్త బస్తీలు, కొత్త 
కొత్త రూపులు సంతరించుకొని కళ్లు జిగేలు మనిపిస్తుంటే, పాత బస్తీలు మరింత 
పాతబడి, బ్రతుకు దుర్భరమన్నంతగా వాపోతున్నాయి. ఈ దుఃస్థితి ఒక్క 


126 


'హైదరాబాదుకే కాదు, మద్రాసు, కలకత్తా, బొంబాయి మొదలైన అన్ని నగరాలకూ 
పట్టింది. 


ఉత్పల కొన్ని దశాబ్దాలుగా హైదరాబాదు నివాని. 
కళాశాలాంధ్రాధ్యాపకుడుగా, సాహిత్య వేదికలపై విశిష్టవక్తగా, భువనవిజయాది 
సాహితీ రూపకాల్లో మరపురాని మహాకవిగా పత్రికా రచయితగా, సంస్క 
లఎతాంధ్ర హిందీ పండితుడుగా, సుకవిమిత్రుడుగా చరిత్ర సృష్టించుకొన్న 
సజ్జనగరిష్టుడు. 

అయినా ఆయనంటారు - “నేను నా జీవితంలో దృశ్యమాన జగత్తుతో 
సంతుష్టి పొందలేకపోయాను. దానితో రాజీపడలేకపోయాను. అందుచేత 
పరోక్షమైన కావ్య ప్రపంచాన్ని ఆశ్రయించవలసివచ్చింది”. ఆశ్రయించడం 
మాత్రమే కాదు; ఆయన కావ్యస్రష్టగా, ద్రష్టగా, ఉపదేశకుడుగా అవతరించారు. 
ఈ పరిణామదశ పరాయణం ముట్టిన స్థితిలో భాగ్యనగరవాసిగా ఉత్పల 
హృదయం నుండి వెలికురికిన విశిష్ట కావ్యం “ఈ జంటనగరాలు హేమంత 
శిశిరాలు”. ఇప్పుడు పాఠకలోకం కరకమలాలను అలంకరిస్తున్న అభినవ 
కావ్యం “పాతబస్తీ విలాసము”. దీని ముద్రణ ఇప్పుడు జరిగినా, రచన పదేళ్ల 
క్రిందటనే జరిగింది. నాటికీ నేటికీ పాతబస్తీ పాతబస్తీగానే పడి ఉంది. 
ఎన్నికలు, రాజకీయాలు, మతాలు, నగరపాలన పాతబస్తీ సుస్తీకి కనిపెట్టిన 
కొత్త మందు లేవీ లేకపోగా సంఘ వ్యతిరేకశక్తులు సృష్టిస్తున్న అరాజకం 
అంతులేకుండా పెరిగిపోతున్నది. ఈ పరిస్థితినంతా అవలోకించిన కవి “పాతబస్తీ 
విలానం”* అవశ్యం ముద్రించవలనిందిగా భావించారు. రనజ్ఞకవి 
మహోదయుడు డా॥ తిరుమల శ్రీనివాసాచార్యులు కృతిభర్తగా లభించారు. 
“పాతబస్తీ విలాసం) సహృదయ హృదయాలలో ఆవిషృతమౌతోంది. కేవల 
శ్రవ్యకావ్యంగా కాదు; కళ్లముందు అభినయ సౌందర్యం కుప్పవోసే 
దృశ్యకావ్యంగా - అందునా వీధీరూపకంగా, తెర తొలగించుకొని 
ప్రత్యక్షమౌతోంది. 


తెలుగులో మనకు లభించిన వీథి నాటకం క్రీడాభిరామం ఒక్కటే. 
ఇది 'శ్రీమన్మహామంత్రిశేఖర వినుకొండ... వల్లభరాయ ప్రణీతంబైని దనీ, 
రావిపాటి (త్రిపురాంతక దేవుండను కవీశ్వరుండొనరించిన ప్రేమాభిరామ 
నాటకంబు ననుసరించి తెనుంగుబాస నొనరించిన ఏకాశ్వాస పర్యంతమైన 


127 


నాటకమనీ క్రీడాఖిరామమందే లిఖించబడి ఉంది. పద్యశైలి శ్రీనాథు 
ననుసరించిందిగా కనిపించడం వల్ల ఇది శ్రీనాథకృతమేమో అనే భ్రాంతి 
కలిగిస్తుంది. 


వీధిలో సాధారణంగా ఒకే నాయకుడు ఆకాశ భాషితానికి ప్రతిభాషము 
చేస్తూ కథ నడిపిస్తుంటాడు. క్రీడాభిరామంలో ఇరువురు పాత్రలు వీథినిబడి 
కథ నడిపిస్తారు. ఒకడు గోవింద మంచనశర్మ ఇంకొకడు అతని మిత్రుడైన 
టిట్టిభసెట్టి. అక్కడ కథ ఓరుగంటి విలాసం. ఇక్కడి కథ పాతబస్తీ విలాసం. 
ఇందులో కవి ఉత్పల ఒక పాత్ర, రెండవ పాత్ర గోదావరీ తీరవాసి అయిన 
జోస్యుల పున్నయ్యశాస్ర్రి. 

“వీధిలో ప్రధాన రసం శృంగారం. అది ఉత్తమ శృంగారం కానక్కర్లేదు. 
గట్టిగా చెపితే కామ శృంగారం కావటమే లక్షణం. ఇతర రసాలు అంగరసాలు 
మాత్రమే. “పాతబస్తీ విలాసం'లో ఈ లక్షణం కూడా చక్కగా చోటు చేసుకున్నది. 
అయితే ఉత్పల కవి పున్నయ్యశా సిని ప్రబోధిస్తూ ల ధర్మ శృంగారానికి 
ప్రాధాన్యమివ్వడం గుర్తించదగ్గ అంశం. 


“క్రీడాభిరామం” లాగ ఇది ఏకాశ్వాస రూపకం కాదు. ముచ్చటగా 
మూడాశ్వాసాలు సాగిన రసవద్రచన. కృత్యవతరణిక, కృతిభర్తృ ప్రశంస 
అందులోను ఇందులోను ఉన్నాయి. ఉత్పలవారు 'ప్రాస్తావిక' ను మనోజ్ఞంగా 
తీర్చిదిద్దారు. రవీంద్ర భారతి *“గ్రీన్‌రూంలో అద్దం ముందు అలంకరణం 
చేసుకుంటున్న నటీమణితో కవిగారు సాగించే శృంగార సంభాషణతో నడుస్తుంది. 
ప్రాస్తావిక నటీమణి ఊపిరాడక ఉద్దుగుడుచుకునే శృంగార వాక్కులో ఆమె 
నుక్సిరి బిక్కిరి చేసినా, చివరకామెకు కవిగారు నాటక సూత్రధారిణిగా ప్రమోషన్‌ 
ప్రసాదించి, ఆమెను సుప్రసన్నను చేసుకుంటారు. ఈ హైదరాబాద్‌ నటీమణికి 
అవశ్యం స్ఫురణకు వచ్చింది భారతకోకిల - మహా కవయిత్రి సరోజినీదేవి. ఆ 
తెలుగు కోడలు హైదరాబాదు మీది అమిత ప్రేమతో ఈ నగరాన్ని తన 
కవితార్సురితో ముంచి యెత్తింది. అందుకే ఈ నటీమణికి ఆ కవయిత్రీమణి 
ప్రశంసాపాత్రురాలైంది. ప్రస్తావన ముగియగా ప్రధాన పాత్రలు రంగప్రవేశం 


చేశాయి. 


ముఖ్యపాత్ర కవి; మనకు పరిచితుడే. ఆగంతుకుడైన పున్నయశాస్తే 
కొత్తవాడు. అతడు 'నన్నయ ఊరివాడు; మరి నస్యము పీల్చెడివాడు; మంచి 


128 


వ్యుత్సన్నుడు; ఏనుగుం గున్న వలెన్‌ కనంబడును. సొంత పరుపు, మరచెంబు, 
పెట్టె - వెంట తెచ్చుకున్నాడు. చెవుల కెర్రటి దుద్దులు, మెళ్లో బంగారు గొలుసు, 
(వేలికి ఉంగరం. రాత్రులీ ఉంగరాన్ని జంద్యానికి ముడివేసి పండుకుంటాడు. 
ప్రయాణంలో, ఆటోలో వెళుతూ ఉంగరపు వేలు బెటికి పెడితే ఉంగరం కోసం 
వేలిని తెగకోసే దొంగరక్కసులు తిరుగాడే రోజులు కదా! శాస్త్రి జాగ్రత్త శాగస్రిది. 
శాస్త్రి విలాస పురుషుడే. వెనక పిలక దోబూచులాడుతున్నా ముందువైపు 
క్రాపింగు కొట్టవచ్చినట్లు కనిపిస్తుంది. అయినా నాగరికులంటే భయం; 
నైష్టికులంటే ప్రాణం. పేద కవులు కంటబడితే వారి కావ్యదోషాలు ఏకరువు 
పెడతాడు. సంపన్న కవుల తప్పులైతే ఒప్పుల కుప్పలుగా భావిస్తాడు. 'తప్పు 
శాస్రిది కాదు. ఇతని వాదానికుపరించే శాస్త్రాని దంటారు కవిగారు. 

ఉత్పలకవి ప్రతి పద్యచమత్మార రమణీయంగా కావ్యాన్ని ఆద్యంతం 
చర్వణసహం చేశారు. హాస్యంలో అధిక్షేపం చోటుచేసుకుని ఉక్త విషయం 
ఆనందకందంగా ఆత్మలో నాటుకుంటుంది. 


“ఇరుగు పొరుగు ఇల్లాండ్రకు పసుపుదారం తప్ప పచ్చని ఆభరణం 
ఒక్కటి కూడా మిగల్బని దాదాలకు క్షేమమే కదా?” అని కుశల ప్రశ్న చేస్తాడు 
శాస్తి. “కర్ఫ్యూ వేళల్లో విటులు పడుపుగత్తెల్ని పోలీసుల మిషతో అధిక కాలం 
అనుభవిస్తూనే ఉంటారు గదా!” అంటాడు. అంతేకాదు, రెండాశ్వాసాలకు 
విస్తరించిన వీరిరువురి సంభాషణలో పత్రిక బండారం, నేతల కుల-ప్రాంతీయ 
తత్త్వం ఉద్యోగుల లంచగొండితనం, సెక్సు సినిమాల ప్రభావం, పైరవీ కవుల 
ప్రాభవం, జేబుదొంగల చౌర్యకౌశలం, వాహనాల రద్దీ, లారీల జొద్ధత్యం - 
ఒకటేమిటి? నగర జీవితంలోని నరకయాతనంతా ప్రత్యక్షమౌతుంది. 


“వీధిపోరాటమునందు ఇప్పటికి లారీని మించిన రౌడిలే దిలన్‌” 
“బ్రతికి యున్నట్టి హైదరాబాదు ప్రజలు 


లారిహతులందు మిగిలిన వారెసుమ్ము! « 


ఉత్పలవారు సంస్కృతంలోని అలంకారశాస్రాన్ని ఆపోశనంపట్టిన వారు 
కావడం వల్ల వక్రోక్తులు, నర్మోక్తులు, చమత్యారోక్తులు, ధ్వనులు కావ్యమంతటా 
కోకొల్లలుగా పరుచుకున్నాయి. అనేక పద్యాలు సంస్కృత సాహిత్యంలోని 


129 


శ్లోకాలకు ఛాయలుగా భాసిస్తాయి. శ్లేషచమత్మారాలు చెప్పక్కర్లేదు. శృంగార 
సందర్భాల్లో ఈ చమత్యార విజృంభణం రసికుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. 


“కొండను వేశ్యను దూరము - నుండియే కనుగొన్నచో మనోజ్ఞం బటుకా 
కుండగ దరిజేరినచో -పండితులకు ఎక్కిదిగుట బహుధా(శమయాౌ” 


ఈ ఎక్కిదిగుటలో ఉంది ఉత్పల పండితుల వాక్సమత్మ లత అంతా. 


“అమృతము వంటి బీరు, మవ్వపు పావురాళ్ల మాంసం” సేవించి 
వుండకపోతే వెల వెలందికి అందమైన ఈ కళ్లు, కోమల బాహువులు, 
సురతసౌఖ్యపు కాకువులు, గిలుక్కుపల్ములు సిద్ధించి వుండేవి కావట! ఆమె 
జాకెటులో పైకం దొంగిలించినవాడి ధైర్యసాహసాలు అమృతకలశం 
అపహరించుకుపోయిన గరుత్మంతుణ్ణి జ్ఞప్తికి తచ్చాయట! జాకెట్టులోనే కాదు, 
ధోవతి లోపలి లాగుజేబులో పైకమైనా అంతే. వాడి కత్తిరించు నేర్పు అమెరికా 
చైనాదిదేశాల శాస్త్రవైద్యుల నేర్పుకు తీసిపోదు. ఈ జేబుదొంగలు వైద్యం 
నేర్చుకొని వున్నట్లెతే మన నాయకులు గుండె జబ్బుల నివారణకు పర దేశాలకు 
పరుగెత్తి పోవలసిన ఇబ్బంది తప్పేదట! 


పర దేశాలకు చీటికి మాటికి మన నేతలు పరుగెత్తిపోవడంలో బోలెడంత 
రాజకీయలౌక్యముందట! “ఆ మహాభాగులకు పితృభూము లవ్వి!” గుండె 
ఆపరేషన్లకే కాదు, దండిగా ఓట్లు సంపాదించడానిక్కూడా విదేశాల సాయం 
లభిస్తుంది. ఈ దేశంలో పేదల (బ్రతుకులు మాత్రం ఎప్పుడూ ఇంతే. పాత 
బస్తీకి ప్రవేశ ద్వారమైన నాటి ముచుకుందానది, నేడు “మూసీ” గా మారి, 
మనుషులు ముక్కు మూసుకోవలసిన దుఃస్థితి చేరింది. ఆ మూసీ తల్లి ఒడిలో 
(బ్రతికే నిరుపేద జవ్వని తనకున్న ఒక్కరైకపేలికను ఉతుక్సునే దృశ్యం గుండెలు 
ద్రవింపజేస్తుంది. ఇటువంటి పేదల ఓట్లతో పదవులకు ప్రాకే నాయకులు 
వీళ్లను సజావుగా బ్రతకనిస్తున్నారా? రాజకీయ లబ్బికోసం వీళ్ల ప్రాణాలు 
బలిగొనడానికి వెనుదీయరు గదా! 


130 


పేదవానికి ధాత్రి జీవితముకన్న - అత్యుపద్రవమైన దన్యంబు లేదు 
గిట్టునప్పటికంటెను పుట్టునపుడె - మునుగునాతడు చింతాసముద్రమందు 


ఇటువంటి సందర్భాలు చదువుతుంటే పఠితకు - ఉత్పలకవి ప్రపంచ 
మహాకవుల కోవకు చెందిన కరుణ కవిగా దర్శనమిస్తారు. 


బందులు, రాస్తారోకోలు జరిపి బస్సులు, రైళ్లు, ఆఫీసులు, వీథి దీపాలు 
ధ్వంసం చేసి జాతీయ సంపదను దగ్గపటలం శు దుష్థితిని ఉత్పలకవి 
ధర్మావేశంతో తెగనాడారు (పు. 388). 


పాతబస్తీలో జిల్లేడు చెట్లు మొలిచిన శిథిలగ్భహాలు ఒకనాటి మహా 
వైభవాన్నే కాక ఈనాటి పేద బ్రతుకుల్ని కూడా పైకెత్తి చూపుతాయి. మత 
విద్వేష మిషతో ఇక్కడ సాగే ఊచకోత వీరి బ్రతుకుల్ని అర్భాంతరపు చావులుగా 
మారుస్తునాయి. కమ్మని కవితలల్లిన గులాంయాసిన్‌ యువకవి. అతని ప్రాణాలు 
బలిగొన్న సందర్భం గుర్తు తెచ్చుకొని ఉత్పల కవి చేసిన కవితాశ్రుతర్పణం 
చిరస్మరణీయం. 


నలువం డ్రిచ్చట మానవత్వమును మంటగల్సి గగ్గోలుగా 
ఎలుగెత్తించిన ఘోరదుర్హటన లెన్నో! మతోన్నాదినీ 

= య 
మలినక్రూర కరాసిచే ఇట గులాంయాసీం కవిశ్రేష్ణ గుం 
డెల రక్త మ్మది మొండి గోడలకు చిందెన్‌ లోక మల్లాడగన్‌ 


ఉత్పలవారి మతాతీతవిశ్వజనీనదృష్టి వేయిరేకులుగా విచ్చుకున్న 
సత్మావ్యం. “పాతబస్తీ విలాసం”. 


“హిందు ముస్లిం తగాదాలు ఎవరిచలువ? 
“స్వార్థపర రాజకీయనాయకుల చలువ” 


131 


“జీవుడు హిందువ? ముస్తిమ?” (వు.51) - ఈ ప్రశ్నలో 
సర్వాంతర్యామిథైన భగవంతుని భిన్న రూపాలు భిన్న మతాలలో 
సాక్షాత్మరిస్తాయనీ, మతం కంటె “ధర్మ మెప్పుడూ గొప్పదే అనీ, ధర్మతత్వం 
తెలుసుకోవలసిన ఆవశ్యకం ప్రబోధించారు తృతీయాశ్వాసంలో కవిగారు. 


శాస్త్రి హైదరాబాదు విడిచి స్వస్థలం పోబోయే ముందు టాంకుబండుమీది 
మహామహుల విగ్రహాలు చూస్తాడు. దేశదుఃస్థితికి ఆ విగ్రహపురుషులు కార్చే 
కన్నీరు చూస్తాడు. ఆ కన్నీరు హుస్సేన్‌సాగర్‌లో కాక గండిపేటలో ప్రవహిస్తే 
హైదరాబాదుకు మంచినీటి కొరత తీరేదని శాస్త్రి చమత్మరిస్తాడు. (పు. 57). 
ఆచ్చాదన లేకుండా వున్న ఆ విగ్రహాల మీద కాకులు గ్రద్దలు కూర్చోవడం ఆ 
మహామహుల్ని అవమానించడమే ననిపించింది. ఉన్నంతలో హైదరాబాదుకున్న 
గొప్ప ఆకర్షణ “నుమాయిషీ”. ఎగ్జిబిషన్‌ గౌండ్సులో ఏటేటా జరిగే దేశీయ 
కళా పారిశ్రామిక వస్తు ప్రదర్శనను 'రసజ్ఞలోకసామూహిక ప్రేయసి” గా 
అభివర్ణించారు కవి. 

బుజ్జి జోస్యుల పున్నయ్యశాసస్రి భాగ్యనగరంలో జయ(ప్రదంగా 
చాతుర్యాస్మం ముగించుకొని స్వస్థలానికి వెళ్లాడు. పరవళ్లుతొక్కే గోదావరి 
ఒడ్డున బ్రతికే ప్రాణి నీటి ఎద్దడితో నకనకలాడే హైదరాబాదులో ఎన్నాళు 

ఒండగలడు? 


శాస్త్రి నిపమణంతో 'వీథీరూపకం” కథ కంచికి చేరినల్లే. లక్షణ దృష్టితో 
“వీథి రూపక దశకంలో చేరినా ప్రయోగద్భష్టితో చూస్తే ఇది శ్రవ్య కావ్యకోటిలోకే 
చేరుతుంది. నాటి క్రీడాభిరామమైన అంతే; నేటి పాతబస్తీ విలాసమైనా అంతే. 
నాటకీయ సంభాషణ చాతుర్యం ప్రదర్శించడానికి మాత్రమే ఈ ప్రక్రియ 
పనికొస్తుంది. ఉత్పల కవిచంద్రులుకూడా దీన్ని ఆ మేరకే ఉపయోగించుకొన్నారు. 


భాషాప్రయోగంలో కూడా తెలుగున రూఢి కెక్కిన అన్యదేశీయాలను, 
జనవ్యవహారానికి సన్నిహితమైన వ్యావహారిక ప్రయోగాలను యథేచ్చగా 
ప్రయోగించి కావ్యవస్తువును సహృదయ హృదయంగమం చేశారు. ఉత్పల 
కవిచంద్రులు. “దాదా”, 'బిస్తరు”, 'నుమాయిషీ, 'దావత్తు, “కర్ఫ్యూ, రాస్తారోకో, 
“బంద్‌”, “'లాడ్డీ, మొదలైన అన్యదేశీయాలు, “చాలారోజులు, అందమనేది”, 
“న్యాయమనేది, సమైక్యత, మొదలైన వ్యావహారిక ప్రయోగాలు, 'రైక్షికుడు, 
“చక్రత్రయ శాకటికుడు మొదలైన సంస్కృతీకృత ప్రయోగాలు కావ్యశైలిని 


132 


జనసామాన్యానికి సన్నిహితం చేశాయని భావిస్తాను. సంస్కృతీకృత ప్రయోగాలు 
పండితుల నలరించవచ్చు. 


పద్య రచనా శిల్పం సంగతి చూస్తే - రసానుగుణంగా శైలిని 
సంతరించడంలోనే కాక యతిప్రాస లతకడంలో కూడా ఎన్నో అందాలు 
కుప్పవోశారు ఉత్పల. దేశీయపదాలతో అన్యదేశీయపదాలను ప్రాస స్థానంలో 
పొదగడంలో వచ్చే అందం పద్య విద్యను గుత్తగొన్నవారికి బాగా తెలుసు. 


“మర్యాద చేయదలచిన -బిర్యానీ పెట్టుగాని బిస్తరు గొని ఆ 
చార్యుల మెప్పునకై ఇటు-భార్యను వంటింట వదలివైచుట తగునా?” 


పద్య విద్యకు ఆధునికయుగంలో ప్రాణం పోస్తున్న పండితకవుల్లో 
ఉత్పల వారు ప్రాగ్రసరులు. ఏకోత్తర చతుశ్శతపద్యగద్యపరివ్యాప్తమైన (309 
పద్యాలు 92 వచనాలు) ఈ “పాతబస్తీ విలాసం” లో ఛందళ్శిల్పాలెన్నైనా 
చూపవచ్చు. 

ఉత్పల కవి చంద్రుని క్రాంతదర్శిత్వం కావ్యాన్ని అచ్చమైన ఆధునిక 
మహా కావ్యంగా తీర్చిదిద్దింంది. ప్రయోజనాత్మక ప్రబోధకావ్యంగా కూడా 
మలచింది. కవి చూపు 'బహునిష్మకంఠి అయిన ప్రొఢభామ మీదనే కాక 
మిఠాయి దుకాణపు గాజు తొట్లలో చుడవా తినే చిట్టెలుక మీద కూడా 
ప్రసరించింది. ఉగ్రవాదుల దురత్యయాల నెదిరించడంతోపాటు పూటకు గతిలేని 
అనద (బతుకుల్ని 
ఉద్ధరించే సూచనలు కూడా చేసింది ఉత్పల కవిత. అందుకే అంటాను 
“ఉత్పల అభినవ పండిత ప్రజాకవి” అని. 


అయితే ప్రజా కవులు పలువురికివలె సుబోధకత్వాల కోసం పద్య 
శిల్పాన్ని బలిచేయడు ఉత్పల. వాచ్యార్థం కోసం ప్రతీయమానార్ధాన్ని 
పరిత్యజించలేడు ఉత్పల. రమణీయశబ్లాల కోసం రసధ్వనిని విస్మరించలేడు 
ఉత్పల. జనం మెప్పుకోసం బెచిత్యాన్ని పణంగా పెట్టలేడు ఉత్పల. 
ఆనందవర్టనులు చెప్పిన “లలితోచిత సన్నివేశ చారుతొను అభినవులు 
వ్యాఖ్యానించిన తీరు గుండెకు పట్టించుకున్న కవి ఉత్పల. “ఉచితశబ్దేన 
రసవిషయ మౌచిత్యం భవతీతి దర్శయన్‌ రస ధ్వనేః జీవితత్వం సూచయతి” 


133 


అన్న అభినవుల సూచనలు “పాతబస్తీ విలాసం”లో పలుతావుల గోచరిస్తాయి. 
ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది ధ్వని కావ్యం; రసధ్వని కావ్యం. 


కావ్యస్వీకర్త డా॥ తిరుమల శ్రీనివాసాచార్యుడు సుకృతి; ఉత్తమ శ్లోకుడు. 
సౌహార్ద భాసురుడు. సత్మవిచంద్రుడు. తన “జీవన స్వరాలు” కృతిని దాశరథి 
మహా కవికి మనసారా అంకితమిచ్చిన పుణ్యుడు. ఆ పుణ్యశీలికి ఈ సత్కృతిని 
అంకితమిచ్చారు ఉత్పల. కావ్యావతారికలోని సుకవి స్తుతిలో ఆంధ్ర 
సహృదయాస్థాన కవి -దాశరథి మహోదయుల్నీ జ్ఞానపీఠ పురస్మారి 
“పద్మభూషణ” నారాయణరెడ్డి మహోదయుల్నీ ఉత్పల సముచితంగా 
ప్రస్తుతించారు. జెను! ఆయనన్నట్లు ఆ యిద్దరు ఆధునిక కవితాజగత్తులో 
కారణ జన్ములు గదా! నా దృష్టిలో పండిత ప్రజాకవి ఉత్పల కూడా అట్టి 
కారణజన్ముడే. 


సుహృద్వతంసుడు, సహృదయకవిపక్షపాతి అయిన ఉత్పల కవిచంద్రుడు 
ఈ పాతబస్తీ విలాసాన్ని కొత్తగా పరిశీలించి, ఆనందించే అవకాశం నాకు 
కలిగించినందుకు ఆయనకు అనేక కృతజ్ఞతాపూర్వక నమస్సులు. 


శ్రీముఖ సంక్రాంతి, శుభ వాసరం 
14 1.1994 హైదరాబాదు 


“సాహిత్యబ్రహ్మ 


డా॥ వి.వి.యల్‌. నరసింహారావు 
రిటైర్డ్‌ డైరెక్టర్‌, ఆం.ప్ర. ప్రభుత్వ విద్యాశాఖ 


134 


భాగ్యనగరాన ఉద్యోగవశుడనగుచు 

పదము మోపిన సుముహూర్తబలమదేమొ! 

పృథుల సంసారసాగర మథన మందు 

నేను పొందితి ఉత్పలా! స్నేహ సుధను 
భాగ్యనగరాన దక్కిన భాగ్యమనుచు 
నేను భావింతు ఉత్పలా! నీదు మైత్రి 
మమత లెరిగిన రసరమ్య మధుర జీవ 
న వనమందు మైత్రులు మల్లెపూవులు గాదె! 

చలిలో వెచ్చని చెలి కౌ 

గిలివలె నీ మధుకవిత గిలిగింతలిడున్‌ 

జ్వలదగ్ని కురియు నెండల 

జలధారగ నీదుకైత చలువలు నింపున్‌. 


సుందర శబ్ద పుష్పముల శోభల నూతన భావ సౌరభా 
మందతరంగమాలికలు మంజు రసాల మరంద ధారలన్‌ 
డెందము నందు సంబరము నింపెడు నీ నవకావ్యనందనా 
నందవిహారముల్‌ సలుపు నా జననమ్మట ధన్య ముత్పలా! 


135 


సంభాషణమునందు చతురోక్తి కుసుమాల 
విసరెడు నీ హాస్యవిలసనమ్ము 
పద్యాన గల హృద్యభావముం దెలిపెడు 
కమ్మని నీ కావ్యగానసరణి 
పండిన వృక్షమున్‌ నిండిన భాందమున్‌ 
తలపించు నీ తళ్ళుపలుకుకలిమి 
మనసులో యౌవనమాధురి నింపు నీ 
సౌందర్యశాస్త్ర విచారగరిమ 
చక్కగా ఏకమై పాత్ర సన్నివేశ 
పదపదమ్మున కుసుమించి వన్నాలొల్మి 
తావులీను నీ పాతబస్తీవిలాస 
కృతిని గొనుట పూర్వభవసుకృతము గాదె! 


-డా॥ తిరుమల శ్రీనివాసాచార్య 


136 








కావ్య స్వీకర్త కావ్యకర్త 
డా॥ తిరుమల శ్రీనివాసాచార్య శ్రీ ఉత్పల సత్యనారాయణాచార్య 





పాతబస్తీ విలాసము 
డా॥ తిరుమల శ్రీనివాసాచార్య మహోదయులకు 


అంకితము 


శ్రీ అలమేలుమంగపతి 

శేషగిరీంద్రుడు నామ ధామ ధా 
రేయత కన్యవాయపు వ 

రిష్టత కుబ్బుచు శ్రీస్వరాజ్య ల 
క్షీయుతుడైన నా పరమ 

మిత్రుని తిర్మల శ్రీనివాసు దీ 
ర్చాయువుగా అమేయ విభ 

వాన్వితుగా కరుణించుగావుతన్‌ 


అగజను లాగిపట్టుకొనునప్పుడు రెండు, ఎడందపైకి చే 

ర్పగ మరిరెండు, ముంగురుల బైకిడ రెండు, మొగంబు పట్టి ము 
ద్దుగొనగ రెండు, తక్మిదనవేదో పనిగొల్పి పదింటితోడ పొ 

ల్పుగ సఫలీకృతాఖిలకరుండు శివుండు శుభమ్ము లిచ్చుతన్‌ 


139 


140 


కవియశస్సు వాణీకటాక్షమ్ము లేక 
పడయజాల రెంతగ (శమపడినగాని 
అష్టమూర్తివై మమ్మెప్పు డాదుకొనుమ 
తల్లి! శారద! మంగళదానశీల! 


నీ కరపద్మమందు హవణిల్లిన సుస్ఫటికాక్షమాల పై 

తాకిన గోళ్లకాంతులను దాడిమగింజలుగా (భ్రమించి చీ 
కాకొనరించు చిల్మను మరల్చెడు నీ చిరునవ్వొకందె త 

ల్లీ! కవితాసరస్వతి! జయించును కోటి సుధాంశు కాంతులన్‌ 


చిరునవ్వొప్ప తనంత స్నేహమునకై చేసాచి మృద్వీ వచ 

స్స్ఫుర దంభోజ సుగంధమై పలుకరించున్‌, లేఖినిం గొన్న మా 
ధురి జాల్వార్చునటన్ననుం దగునొ కాదో కాని, సౌహార్ద భా 
సురుడౌ తిర్మల శ్రీనివాసు కవితాసూక్తుల్‌ సుధాస్యందినుల్‌ 


సంజల తెల్లుకైతల ముషాయిరలందున గొండ్లియాట బా 

ణిం జను పారశీక తరుణీ పదశింజిని, హస్తతాళపుం 
ఖంజరి(మోత ఎంచెడునుగాదె రుబాయిలచేత తన్మనో 

మంజుల భావనా మధురిమమ్ములు మా చెవులందు నింపుచున్‌ 


శీలమువోలెను రచనా 

శైలియు సౌమ్యంబు - అతని సౌష్టవమూర్తిం 
బోలెను హృదయస్థిత భా 

వాలియు రమ్యంబు తిరుమలాన్వయమణికిన్‌ 


నెపమునుబట్టి ఏర్పడిన నెయ్యమువంటిది కాదు మాది, ని 
షృపటి నిజమ్ము చెప్పుట కిజ మృవరోధము లేనివాడు నా 
కిపుడు లభించె తిర్మల కవీంద్రుడు ఈ కలికాలమందునన్‌ 
కపటములేని స్నేహితుడు గల్టుట భాగ్యముకాదె చూడగన్‌ 


(3 


ఆ సౌజన్యమూర్తి ఒక్కనాడు నాతో ముచ్చటించుచు 


కావ్యరసికాభిరుచి తీర్చగలవు, నీడు 
బాహ్యజీవితమెల్ల నభావమయము 
దాన నేమి? ఆంతరజీవితం బపూర్వ 
భావ సౌందర్య నిరుప మైశ్వర్యమయము 


స్నేహితులపట్ల చూపెడు నీదు ప్రీతి 
సాహితీ రస మాధురీ సాధు రీతి 
మృదుల మరువక కుంద సమృద్ధి నీదు 
స్నిగహృదయమ్ము హేమంతశిశిరితమ్ము 


నీ కావ్యం బంకితంబుగొన వేడుకయ్యెడు నన 


నాకున్‌ మిత్రుడు సత్మవీశుడు సమానస్మంధులం దుత్తమ 
శ్లోకుం డాప్తుడు శ్రీనివాస కవి చంద్రుం డిట్లు అస్మత్మృతి 
స్వీకరృత్వము తానయై అభిలషించెన్‌ నాకు నుల్లాసముం 
జేకూర్చ న్‌ హరిచంద నేందు శిశిర స్నిగ్గాంతరంగమ్మునన్‌ 


ఒక! ఇరివెంటివంటి ఉపయుక్తుడ నౌదున? ఇంటిపేరి పే 
ర్మికి తగినట్టిడా* బసవలింగము వంటి సహాయకుండనా? 
రకరకమైన బాధల నలంగిన నేను మదాప్తమిత్రు కౌ 
తుక పరితుష్టిలో కృతవిదుండను కాగలవాడ నౌదునా? 


141 


142 


ప్రథమకృతి మహాకవి దాశరథికి నిచ్చి 

వాసిగనె తిరుమల శ్రీనివాస సుకవి 

అతనికిపుడు నాయీ పద్యకృతి నొసంగి 

కవులలో నేనుగూడ నొక్కండ నవుదు 

1. డా॥ ఇరివెంటి కృష్ణమూర్తి. 2. శ్రీ సాయం బసవలింగప్పగారు. 


అవిరళ కావ్య గాన ముదితాపరిమేయ రసజ్ఞ లోక సిం 
ధువును రుబాయిభాయిని మనోహర పుణ్య ఫలాయమాన మా 
రవ హృదయున్‌ వినమగుణభాసితు తిర్మల శ్రీనివాస స 
తృవిని కృతీశుజేయు సుకృతంబున ధన్యుడనైతి నెంతయున్‌ 


ధనార్దనమ్మున సఫలత 
గనియును నీరసముపడెడు కవులుండంగా 
గుణార్జనమ్మున నీ కవి 

గనెను రసోల్లసిత కావ్య కమ ఫలంబున్‌ 


రసము ప్రధానమై మరపురానిపదంబుల మత్తుగొల్పి మా 
నసమున హత్తుకొంచు మననంబొనరించినచో నిరంతరో 
ల్లసనము నింపి నూతనవిలాసములన్‌ వెలయించునట్టి ప్రే 
యసివలె కావ్యమెప్లు నవయౌవనయి కవియింపగావలెన్‌ 


శయ్యయు రీత్యలంకృతిరసమ్ములు లేక, మనోజ్ఞ వృత్త సా 
హాయ్యము లేక గూఢపదమైనది చౌర్య రతి క్రియా సమం 
బయ్యెడుగాని కావ్యమగునా? పరిపూర్ణ సుఖాభిలాషికిన్‌ 
న్యాయ్యము గూర్చునా? సహృదయమ్ములనుం దనియింప నేర్చునా? 


వ. ఇష్టశిష్ట కవిజనులం దలంచి ఆంధ్రసహృదయాన్థానకవి నుద్దేశించి 


ఓ కమనీయ కోమల మహోదయ దాశరథీ! త్వదీయ మృ 
ద్వీక ర్వురీ ధురీణ పద వీథులలో అనవద్య పద్య వి 

ద్యా కృషి సల్పి నీదు నవదాత యశఃకలమాంకురమ్ములన్‌ 
లోకము నందు నాటెద ననుగ్రహ మెప్పటివోలె జూపవే 


నీ సుమకోమలంబయిన నిర్మల మానసమందు గాయముల్‌ 
చేసిన అంధకాసురు చరిత్రకు నల్లని తారుపూసెదన్‌ 

నీ సుమనోజ్ఞ కావ్య కమనీయ వనస్థలి భిత్తికా సము 
ద్భాసితమై దిశావలయితమ్మగు కీర్తికి వెల్ల వేసెదన్‌ 


ఇపుడీ వాజ్మయవీథిలో మెరవణ ట్లేతెంచు వాణీ జయా 
లపి తోచ్చెస్స్వర ఘంటికారవ విహారస్వెరి తైరావత 
ద్విప నారాయణరెడ్డినిన్‌ సుకవితావిష్మారినిన్‌ జ్ఞాన పీ 
ఠ పురస్మారిని పద్మభూషణుని వేడ్మన్‌ గొల్తు మన్నిత్రునిన్‌ 


కారణజన్ములిద్దబును కావ్యజగత్తున పద్య బాణ వి 
ద్యారసికుండు దాశరథియైన సి. నారనరెడ్డి గేయ క 
ర్పూర వసంతరాయలు పరోక్షత గట్టిన ప్రేమభావనా 
డోరముజేసి నా బ్రతుకిటుల్‌ కవితామయమయ్య వేడుకన్‌ 


ప్రాచుర్యంబుగ కృష్ణచింతనము తప్పన్‌ నిత్య మింకొక్కటే 

దీ చింతింపనివాడు శ్రీజయంతి భగవద్దివ్యప్రసాదంబు కా 
ణాచిన్‌ కృష్ణపదాశ్రితుండయిన పుణ్యాత్మున్‌ ప్రపన్నోత్తమున్‌ 
మా చిన్నన్నను సంస్మరించెదను శ్రీమత్కృష్టమాచార్యులన్‌ 


143 


వ. కుసుమ సుకుమార శృంగార రస కోమల మనస్ముల నలరింప 
సమర్థంబును సత్పక్ష రక్షా క్షమంబునయిన 


ఇది అసత్మావ్య మన్నను ఈ సమాజ 
మట్టిదే కద! ఇక నన్ను తిట్టు టేల! 
ఆతతాయికి చికను ఆయుధాలు 
బ్రష్టునికి దక్కె వైభవ ప్రాభవాలు 


నను నిందించి సుఖించువార లెవరున్నన్‌ నాకు సంతోషమే 
అనెదన్‌ వారికి నే గృతజ్ఞుడను శ్రేయఃకాము డెంతేనియున్‌ 

తన కష్టార్దితమైన విత్తమె పరిత్యాగంబు గావించి అ 

న్యుని సౌఖ్యాన్వితుజేయుచుండ నిది యెంతో మేలు నాబోంట్లకున్‌ 


144 


ప్రాస్తావిక 


=—9 


“ఎక్కడ నుంటివి ఓ నటి! 
వక్కాణింపుము రవీంద్రభారతి జనులం 
గ్రిక్కిరిసిపోయె త్వరగా 

చక్కని గీతమ్ము పాడి సంతసమిడుమీ 


ఓహో! ఇటనున్నావా? 

దేహాలంకరణ మింక తెమలిచి రమ్మా 
మోహిని” అని నేపథ్యపు 

గేహమునుం దెరచి నటుడు కృతలక్షణుడై 


నటిం బరికించి 


చెలువుగ నిల్వుటద్దమును జేరి ఉరస్థ్రృలమందు చందనం 
బలదె వదేల? లోని సెగ అగ్గలమయ్యెడు గాని తగ్గదే 
ఇలను కులాలు డావముపయిన్‌ తడిమట్టిని మెత్తుటెల్ల లో 
పలి సెగ హెచ్చు చేయుటకె పైదలి! ఇంతయు నీ వెరుంగవే! 


చలికాలంబున వేంద్రము 

గెల యంగల వీవు జనులు ఘృతకుంభములై 
నిలువెల్ల గరగి పోవగ 

వలనుగ బుతుగీత మొకటి పాడుము చెలువా! 


145 


146 


అనిన తరత్తారములైన చూపులం జురచుర జూచి 


వేడుక యగు బుతుకాలము 

ఏడాదికి ఒక్క మాటు ఎల్లపశులకున్‌ 
గాడిదలకు గుజ్టాలకు 

మూఢ మనుష్యులకు మటుకు ముప్పూటలునున్‌ 


అని భంగ్యంతరంబుగా గూబపగులం బలికిన యామెను బుజ్జగింపం 
బూని సూత్రధారుం డామె భుజంబుపై చెయివైచిన తోడన విదిలించు 
కొన్నంజూచి 


నటుడు నటీ కటీ తటమునన్‌ చెయివేయగవచ్చు కాని, ప 
య్యటపయి వేయరాదు - ఎదనస్టులు నుగ్గగునట్లు బిగ్గ కౌ 
గిట గదియింపవచ్చు - మరి క్రిందను మీదను దొర్లవచ్చు పి 
మృట నొకమోవితేనియలు మాత్రము గ్రోలగ రాదు చూడగన్‌ 


అనిన నామె “ఓహో! అవి యేవియు నీ వెరుంగవు కాబోల” ని 
ఈసడించు కొన్నప్పుడాతండు 


కాలిమెరుంగు టందియలు ఘల్లున మైయునటంచు, గాజులుం 
గేల ధ్వనించునంచు, నగ గీబుక పోవునటంచు, తున్లు ము 
త్యాల సరమ్మటంచు, మణిత ధ్వని విన్నడునంచు భీతి బ్రా 
ల్మాలిన దద్దియున్‌ సురతమా? మరి నా ముఖమా వచింపుమా! 


అని నెత్తి కొట్టుకొన్న నటుని హర్షామర్ష విస్సారిత నయనమై పరికించు 
నటిం జేరి యతండు మరల ననునయంబున 


ప్రేయసి మోము గుండ్రన, మరీమరి గుండ్రన అంకపాళి, పో 
టీ యొనరించు గుండ్రని కటిస్థలి, గుండ్రనినోరు గుండ్రనై 
పోయితి నీవు నా వినతి పూర్తిగ గుండ్రనిదైన గుండు సు 
న్నా యొనరింతువో! చలిదినమ్ముం జాల కృతఘ్బురాలవై 


మెండుగ తెల్లునాట నికమీదట నేర్పడు మండలాలు ప 
న్నెండగు నూర్లుమాత్రమట! నీ యొడలిన్‌ శతకోటి మండలా 
లుండెను - వక్రమండలము ఉన్నతమౌ కుచమండలమ్ము [బ్ర 
హ్మాండమువంటి నీ జఘనమండల మెన్నని చెప్పుదున్‌ చెలీ! 


అతివరొ! నాకు మూడు పదులందు వయస్సును చెప్పి తిప్పు డీ 
గతి పదవీచ్యుతిం గలుగ కౌగిలి రద్దు సుఖంబు రద్దు ఈ 
హితములు రద్దు బొత్తిగ నిటీవల ముద్దులుగూడ రద్దు చే 
సితి విటు సీతువెల్లగడచెన్‌ మధుమాస మికెట్లు సాగునో! 


అనిన నటి యిది నీకెప్పుడునున్న యేడుపే కదా ఇక చాలించి ప్రకృత 
మనుసరింపు మనిన నటుండు గొంతు సవరించుకొని 


శైశిర ప్రభు స్వాగతోత్సవము జరుప 
పడక గది నుండి బైటికి వచ్చినారు 
దంశి తాధర రుచలు - విభ్రంశ కచలు 
రోమ కూర్చాస పీడి తోద్దామ కుచలు 


అని నటుండు స్వగతంబున 


మంచితన మేమి గలదు? హేమంతమందు 
నాకు నచ్చిన మంచిగుణాలు రెండె; 
త్రాగుటకు అప్రయత్న శీతల జలమ్ము 
చెమటవాసన లేని సంగమ సుఖమ్ము 


147 


వ. చీచీ ఇట్టి నర్మోక్తు లిప్పుడు నాలుకకు రాకుండ గ్రుక్క వలయునని తలంచి 
తూర్పు దెసకుం జూచి 


తెలతెలవార దా నరుగుదెంచెడు నప్పుడు లేచి నిల్చి కే 
ల్లొలుపనివారి నేమనడు - లోకులకున్‌ వెలుగిచ్చినందుకున్‌ 
పలు పలుగాకి బిల్లులను పంపడు - కొండొక ఆదివారమున్‌ 
సెలవుగొనండు రోజు దయచేసెడి సూర్యునకున్‌ నమస్కృతుల్‌ 


వ. అది చూచి నటి నవ్వుచు 


నటవర్య! నీవాడు నాటకం బెయ్యది? 
“పట్టణంబున వీథి పాతబస్తి” 
క్రీడా ఖిరామంబు క్రియ ననువాదమా? 
“కా దిది లోకానువాద మగును” 
స్వీకర్త యెవ్వరు? “శ్రీనివాసాఖ్యుండు” 
వర్చస్వి కవితా తపస్వి యతడు 
ఎవ్వరు కృతిక ర్త? “ఏమొ నే నెజుగను” 
ఉత్పలాచార్యుడై యుండ నోపు 


చెప్పు మీ కృతి కుసుమితం బెప్పుడయ్యె? 

“అయ్యెనేమొ! వసంతాలు అయిదురెండ్లు” 
ముద్రితం బయ్యెనా? “లే దముద్రితంబు” 
వ్రాత ప్రతియౌన? “జెనాను వ్రాత ప్రతియె 


భావముల పద్యముల పదబంధములను 
చూచి విని కా్య్యమంతయు దోచుకొనగ 
జూచెదరు కొంద, రచ్చుకు నోచుకొనని 
(వాత ప్రతియన్ననో అవివాహ యువతి” 


148 


వ. అనిన విని అసహనంబున “కర్మ కర్మ... నీ వద్ద శైలూషికత్వం 


బంగీకరించిన దోషంబునకు నన్నిట నన్నే యుపమగా జేసెదో వని 
యభి నేత్రి నొసలు చిట్లించి నొచ్చుచుం బలికిన “ఈ కావ్యంబు ముద్రితం 
బయ్యెడు ఇక నుండి నీవు సూత్రధారి వౌదు వని నటుండు ప్రస్తావ 
సదృశంబులగు వాక్యంబుల దీవించి చేర్చుక్కగా సిందూర తిలకంబు 
దిద్దిన, నటీమణి పదోన్నతికి సంతోష సంభ్రమంబున జేతులు మోడ్చి 
(మొక్కి తానై మంగళ స్తుతిగీతి నాట్యంబున కుపక్రమింప సూత్రధారుండు 
చూచి 


అల ఊర్వశి చెల్లెలవో 

కులదీపు జయంతు మేనకోడలి వేమో! 
నలకూబరు మజదలవో 

చెలువా! నీ నాట్య గరిమ చెప్పందరమే 


వ. అని ప్రశంసింప నటి: - 


భాగ్యనగరాన బంగారు ప్రాంగణమున 
ఆమ పల్లవ శాఖీకాభ్యంతరమున 
కొసరి పాడెడి భారత కోకిలమవు 
పూజలందుకోవమ్మ సరోజినమ్మ 


శబ్ద సౌందర్య సాగ రాంచలములందు 
నుదయభాను సువర్ణ మయూఖ రేఖ 
తాండవించిన యటు తళత్తళల నీను 
దివ్య కవిత సరోజినీదేవి! నీది 
నీ నవ యౌవనద్యుతులు నిండిన నీ కవితా తరంగిణీ 
గానము మిన్నుముట్టెనట కమ్మని నీ కలకంఠ గీతి కు 
149 


150 


ద్యాన వనోపమానమగు హైదరాబాదున గట్లు తెంచి మూ 
సీ నది పొంగులెత్తెనట చెప్పెద రిప్పటికిన్‌ సరోజినీ! 


ఓ కవయిత్రి! మేరుశిఖరోపరి నిల్బడి అందమైన ఈ 
లోకమునెల్ల జూచితివి లోయల లోన శ్రమించు నయ్యసం 
ఖ్యాకుల కష్టజీవులను గాంచితి వశ్రులునించి దేశ సే 

వా కలితాత్మవౌచు దిగివచ్చితి వెంత దయాంతరంగవో! 


మధుర కవయిత్రివై సుకుమారవతివి 

అగుచు కర్మచంద్రుని మహోద్యమమునందు 
ఎట్లు పాల్గొంటివో ముప్పదేండ్లు పవలు 
రాత్రి పాదయాత్రల బహిరంగ సభల 


నీవు స్వర్గ సువర్ణ మందిరము నందు 
నిరతిశయ సౌఖ్యమొందుచుండినను గాని 
దేవి కవయిత్రి! మరచిపోలేవు గాదె 
నీదు ప్రియమైన హైదరాబాదు నెపుడు 


వ్రాలిన దెల్లచోటుల భవత్మవితా కలహంసి ఈ దిశా 
గోళములందు ఓ తెలుగు కోడల! నీదగు కీర్తి దూర తీ 
రాలకు ప్రాకిపోయె నజరామరమూర్తివి నీవు - మంచి ము 
త్యాలి సరమ్ము నీ గళమునందెపుడున్‌ విలసిల్లుగావుతన్‌! 


ఇది ప్రస్తావన 


ప్రథమాశ్వాసము 


శ్రీమతి స్వరాజ్యలక్ష్మీ 

డ్రేమాస్పద సాహితీ సవిస్తర శోభా 
సీమావలోక జన్య 
వ్యామోహాహార్య! శ్రీనివాసాచార్యా! 


మిత్ర సత్తమా! అవధరింపుము 


నన్నయ యూరివాడు మరి నస్యము పీల్ళెడివాడు మంచి వ్యు 
త్పన్నుడు నేను జెననిదానిని కాదనువాడు ఏనుగుం 
గున్నవలెన్‌ కనంబడును కూర్మి సఖుం డొక ప్రొద్దువచ్చె మా 
పున్నయశాస్తి సాంతపజుపున్‌ మరచెంబును పెట్టెతోడుతన్‌ 


చెవులకు నెట్టని దుద్దులు 

సవరకు పైగా పసిండి సరమును మెడలో 
ఎవరేని నతని దోచిన 

నవలీలగ గిట్టగలదు అయిదార్వేలున్‌ 


వేలికుండిన స్వర్ణాంగులీయకమును 
దాచుకొనును యజ్ఞోపవీతమున ముడిచి 
పెట్టె నట్టులె గొలుసున కట్టివైచు 

రైలులో పయనించెడి రాత్రులందు 

వెనుక పిలకయు ముందు క్రాపింగు జుట్టు 


151 


152 


సిగ యొకింత దృశ్యాదృశ్యముగ మెలంగు 
నాగరికు లెదుర్చడినచో నక్కుచుండు 
నైష్టికు లెదుర్పడిన మహానందమొసగు 


ధనికులగువారి తప్పులు తప్పులనడు 
పేదకవి కావ్యదోషాల వెదకి శాస్త్ర 
దృష్టముల జూపి మిగుల వాదించునతడు 
అతని నననేల? శాస్త్రంబు ననగ వలయు 


ఆటో దిగి నంతనె పో 

రాటము (ప్రారంభమగును ఆగంతునికిన్‌ 
ఆటోవానికి ఈ పురి 

మీటరు చార్జీ గురించి మితిలేకుండన్‌ 


నే నాటోవానికి ఉర్దూ భాషలో సర్ది చెప్పిన నాతండు బుజ్జి జోస్యుల 
వున్నయను ఉరిమి చూచుచు గిరుక్కున నాటో మలుపుకొని చనిన యనం 
తరంబు శాస్త్రి కాఫీ సేవించి కౌశలికాదికంబునడపి యాతండిట్లు ప్రశ్నింప 


దొడంగె 


స్త్రీలను ఒంటిగా నెట చరింపగనీయక ఇండ్లకెప్పుడున్‌ 
తాళము వేయనీక తమ తావు వసించెడి గేస్తురాండ్ర అం 
దాలకు నెల్లనుం బసుపుదార మొకండె మిగుల్చు వీథి దా 
దాలకు క్షేమమే కద! సదా మన నేతల పోషణమ్మునన్‌ 
ఎత్తులు వేసి పట్టపగలింట చొరంబడి నిన్న నీవు దా 
వత్తుకు వెళ్లుచున్నప్పుడు బంగరుసొమ్ములు పెట్టుకొంటి వ 
వ్విత్తువ లేద? చత్తువు సుమీ యని ఒంటరినాతి గొంతుపై 
కత్తిని పెట్టు ఎత్తుబరికాండ్రకు భద్రమె? మీ పురంబునన్‌ 
వాసములందు కూలిపనివారలు పస్తులు పండ వీథి పో 
లీసులు కట్టుదిట్ట మొనరింపగ మీ నగరమ్ములోన కర్‌ 


ఫ్యూ సమయమ్ములందు విటపుంగవులున్‌ వెలయాండ్రతో యథే 
చ్చా సుఖమొందుచుండుదురె స్వల్పధనమ్మున దీర్భ కాలమున్‌ 


విటుని మెడబట్టీ వేశ్య బయటికి గెంట 
బయటి పోలీసు అతని లోపలికి పంప 
పడుపుగళత్తె కర్‌ఫ్యూవేళ గడచుదాక 


కాపురము సల్పు గృహిణీ ప్రకారముగను 

పగలునురేయి బండ్లపయి పర్విడువారికెగాక మీ పుర 

ప్రగతి పథాలలో నడచువారల కెల్లరకున్‌ ప్రమాదమే 
యగును కరెంటు తీగె లెనయంగను గౌతముగోవు చందమై 
తెగిపడిపోయి ప్రాణములు తీయును ఇంచుక గాలి వీచినన్‌ 


అని యాతండడిగిన నీవే పత్రిక చదివి నగర విశేషంబులిన్ని (గహించితివి 


తెలుగువారికి ఒక్క దిన పత్రికయు లేదు 
నిజమైన వార్త లందించగలది 
నిస్స్వార్థ పరుడైన నేత ఒక్కడు లేడు 
కులమత ప్రాంత దుర్గుణము లేని 
ఉత్కోచ మడుగని ఉద్యోగి లేడు ఏ 
అధికారి కార్యాలయమున గాని 
అధికారమునకైన ఆందోళనలె కాని 
(ప్రజలగోడెవరికి పట్టదసలు 
మైకులను బట్టి వేసెడి కేకలెల్ల 
వీథిజోస్యులు చెప్పు భవిష్యవాణి 
పత్రికలను చదివి జబ్బు పడితి వీవు 
చదువకుండగ నేను స్వస్థతను గంటి 


153 


నాలుగు పత్రికల్‌ చదివినన్‌ తెలివొందము ప్రక్కటూర గ 
గ్లోలగు వార్త, పత్రికలు కుచ్చితమౌ కులరాజకీయ ప 

క్షాలకు కొమ్ముకాయుటకె కాని, జనాళికి దేశమందు న 
ల్మూలల వార్తలన్‌ తెలుపబుట్టిన యట్టివికావు మిత్రమా! 


వ. అనిన శాస్తి యటునిటు పరికించి, కుర్చీ జరుపుకొని సన్నిహితుండయి 
సరహస్యంబుగా చెప్పిన మాటలు విని - 


హేయము లాపు మీ పలుకులింతట నాయన! అల్లనాటి వా 
త్సా యను జంపి పుట్టితివి త్వద్రసికత్వము మండ! ప్రాణముల్‌ 
తీయకు, వారపత్రికకు దేనికినై నను సెక్సు కాలమున్‌ 
వ్రాయుచు హాయిగా బ్రతుకరాదె మమున్‌ వ్యథ పెట్టకుండగన్‌ 


శాంతి సుఖమ్ము నీకొసగజాలవు బంజెరహిల్సులోని న 
డ్వంతర పాంథశాలలు, పిఠాపుర వారవిలాసినీ గృహా 
భ్యంతర దుగ్ధ ఫేనిల నిభంబగు శయ్యం జతుర్థయామ ప 
ర్యంత సుఖప్రసుప్త రసికాగ్రణి! పున్నయశాస్త్రి ధీమణీ! 


వ్రాయుము జంతు ప్రాయుల 

జేయుము ఏ దేశ ప్రజకు సెక్సును సినిమా 
ధ్యేయమొ ఆ దేశీయుల 

స్థాయి మిగుల వెనుకబడినతనమై యుండున్‌ 


కట్టెలు రాళ్లు మట్టి ఇటుకల్‌ మొదలై నటువంటివాటితో 
కట్టినయిండ్లు గోడలకు గట్లకు ఆయువు కొంతగల్లు నీ 
కట్టిది లేదు ఓ మనిషి! అల్పచరిత్రమునందు పాపముల్‌ 
కట్టుకొనంగ నేటికి? జగంబున తిట్టువడంగ నేటికిన్‌? 


(బ్రతుకు హాయిగా దొర్లింపవలయునన్న 
విషయసుఖములపై ఆశ విడువవలయు 
154 


పరమపదమును చేరుకోవలయు ననిన 

వాటిపేర్లనే విస్మరింపంగవలయు 

అందమనేది నీ మనసునందున నీ కెపు డందుబాటులో 
నం దగనుండు వెల్పల కనంబడునన్నది అందమందువో 
పొందదలంచి పట్టుకొనబోదువా నీకు దురంతవేదనా 
క్రందనలే మిగిల్చి అది గ్రక్కున దూరము దూరమై చనున్‌ 


కానం గల్లినవెల్ల గన్గానుము నిష్మాముండవై నీదు డెం 
దానం గల్గిన దొక్క దుర్గుణమె - సౌందర్యాభిలాషంబు -స 
ర్వానర్థంబుల కద్ది మూల మనవద్యంబైన సందర్భమే 

రానీ దానిని కార్యరూపమునకున్‌ రానిచ్చినన్‌ చేటగున్‌ 


మాటలలో మరుమాటకు 

చోటియ్యక పలుకు మెపుడు, చూపులలోనన్‌ 
బోటులయెడ కామకళా 

స్పోటనములు సూటిపడగ చొప్పింపకుమా! 


అనిన నాతం డది యట్లుండనిమ్ము - నీ విటీవల నేదో గోలచేసికొంటివని 
పత్రికలలోనం జూచితి ననిన నిట్లెజింగించితి. 


నా సన్మానమువార్త పత్రికలలోనం జూచి ఎందెంద రెం 

తే సంప్రీతిగజేరి విత్తకథనంబే లేని ఉత్తుత్తుప 

న్యాసంబుల్‌ విని కండువాను కని యా సన్మానసంఘంబు ను 
త్రాసంబాడుచు వెళ్లినారు బుణదాతల్‌ నన్ను కీర్తించుచున్‌ 


అనిన విని నవ్వి శాస్త్రి విదేశాలకు వెళ్లదగినవాడవు నీవిట్లిచ్చట (మగ్గి 
పోవుట భావ్యంబుగా లేదు 


పుట్టినచోట నిల్చి పరిపుష్టిని పొందుట ఆడుదాని చ 
న్మట్టుకు మాత్రమే తగును గాని, మనీషులు దూరదేశముల్‌ 


155 


156 


మెట్టినవారు - ద్వీపపటలీవృత భూవలయంబు నెల్లనుం 
జుట్టినవారు - కావలె యశోవిభవంబులు పొందగావలెన్‌ 
పాయక పైరవీకవుల పర్వును తాళదలంచితేని పీ 

టీ ఉషవంటి భామిని పటిష్ట బలిష్ట విలంఘ్యమాన జం 

ఘా యుగనేమి నొక్క ద్రుతగామిని గూడి మహాప్రచండమౌ 
వాయువువోలె ఈ (బ్రతుకు పందెమునం బరువెత్తి గెల్వుమా! 


అనిన మందహాసంబు చేసి 


ఏదియొ వ్రాసికొంచు పఠియించుచు నింటనెయుందు హైదరా 
బాదున పైరవీకవుల బాధ భరింపగ లేక వీథిలో 

పాదము మోప, నీ కులము ప్రాంతము మంత్రుల అండదండ లి 
త్యాదులు నాకు నెక్కడివయా? ఘనకీర్తులు కొల్లలాడగన్‌. 


చచ్చినప్పుడు మెచ్చెడి జనులకన్న 
(బ్రతికికియున్నప్పు పలుకనివారె మేలు, 
కపట మిత్రునికంటె నిష్మపటియైన 
శత్రువే మేలు జీవన సమరమందు 


నా పట్ల నాతనికి గల సద్భావంబునకు సంతసించి, ఇంతకు నీ వచ్చిన 


పని యేమి యని యడుగ నాతండు తన మనోరథంబు తెలియంజెప్పిన 
విని 


లంచమియ్యక ఆంధ్ర ప్రపంచమందు 

ఏ పనియు సుంత కాదని యెంచుకొనుము 
లంచమిచ్చి నాంధ్ర ప్రపంచమందు 

ఏ దసాధ్యము కాదని ఎంచుకొనుము. 


అదియునుం గాక 


గణ్యుం డీ కవియంచు నీకు ధన సత్మారంబు వర్జ్యంబు (బ్రా 
హ్మణ్యంబౌట కళాప్రపూర్ణ వీరుదం బాశింతువో సూరి మూ 
ర్ధన్యా! పట్టుపరిశ్రమంబున మహా ప్రావీణ్యముండన్‌ వలెన్‌ 
మాన్యశ్రీలను అంటగ్రాగునెడ పద్మశ్రీ లభించున్‌ గదా! 


ఎంత యోగ్యతయున్నను పంతగించి 

పైరవీ చేయకుండ నే పనియుగాదు 

పదవికైన యోగ్యత ఒక్క పాలు చాలు 

పైరవీ పది పాళ్లు కావలయు నండ్రు 

పండిత గర్వమూన కికపై భగవంతుని కీవు ప్రీతి పా 
(తుండవు కాదలంచుకొనెదో అతడుంచిన యట్టి చోటునం 
దుండి సుఖింపనేర్వవలయున్‌ భగవంతుడొకండె కీర్తిత 
వ్యుండు జగాన ఆశపడబోకుము కీరితికిన్‌ ప్రసిద్ధికిన్‌. 


అని యుపదేశించిన నాతండు విస్మయావిష్టచేతస్ముండై 


ముప్పది ఆరేడులు ఉ 

న్నప్పటికిని నీవు నపుర! అరువదిమూడున్‌ 
చాప్పడిన భంగి పల్మెదు 

చెప్పుము నిన్నిట్లు పాడుచేసిన దెవరో? 


నేడును చెప్పికొందుముగ నీదు చరిత్రము కోనసీమలో 
వేడుకమీర నయ్యొ సుకవీ! శుకదేవుడవైతి విప్పు నో 

రాడదు చెప్ప - కాదు మరియాదయు పూర్వము నూకరాజుతో 
కూడి చరించినట్టి రసికుండవు నీవని నమ్మి వచ్చితిన్‌ 


యోగ సాధన కనువైన ఒడలు కాదు 
నీది, రసవదలంకారవేది వీవు 

(బ్రహ్మ చర్యంబు నెరపని పరమ భోగి 
యోగి కా బ్రయత్నించిన రోగి యగును 


157 


158 


అనిన విని “సమానశళీలవ్యసనేషు సఖ్యం బందురు” కావున, పద పోదమని 
యింటనుండి బయలుదేరి, “మిత్రమా! ఆ వచ్చునది. 


కట్టెలమోపు గావలయు గాంచుము కాంతయొకర్తు మూపునం 
బెట్టుక వచ్చుచున్నది - నిమిత్తము మంచిది కాదు రమ్మనన్‌ 
కట్టెలు కావు మన్మథుని కార్ముక జాలముతో లతాంగి క 
న్పట్టుచునుండె మంచి శకునం బిది రమ్మని పల్కె శాస్రియున్‌ 


ఇద్దబిమొక రిక్నాయెక్కి పోవునపుడు శాస్త్రి చేతులు జోడించి 


కుట్టదొకతె వలుద కురతాను ధరియించి 
స్మూటరెక్కి వచ్చుచుండునపుడు 
ఉరుకుచద్వయమ్ము పరవళ్లు ద్రొక్కించు 
గతుకురోడ్డు కివ్వె నతులు నుతులు! 


చప్పున స్మూట రాపి దుకాణమునం దేదియో కొని మరల నామె తుర్రునం 
జనుట చూచి యిట్లు పలికె 


పాటవమెల్ల జూపి మగవాడు పదేపది త్రొక్కి త్రొక్కి ఆ 
ర్భాట మొనర్చినన్‌ చననిబండి ఒకానొక ఆడుకూతురున్‌ 
స్మూటరునెక్కి కాలిడి కసుక్కున త్రొక్కిన వెంటనే నిరా 
ఘాటముగాగ సాగ నదిగాదె! వినీతియు సానుభూతియున్‌ 
ఆ పూవుబోడిం జూచి శాస్రివర్యుండు 


అమ్మదిరాక్షి వక్రము సుధాంశునితోడ సమాన, మింతమా 
త్ర మ్మృధరద్రవమ్ము అమృతమ్ము సమానము, కొప్పుబట్టి ఒ 
కుమ్మడి మోము ముద్దులను గొన్నపు డయ్యది దేనితో సమా 
నమ్మ వచింపగల్లుదువె? నాగరికత్వము నెంత నేర్చినన్‌ 


జనాంతికంబుగా పలికిన నేను నట్లే యిట్లంటి 


మంచిగ నైదువేల జరిమాన సమానము - నాలుగేండ్లు వా 
సించుట కర్లమౌ జెయిలుళిక్ష సమానము - నేర మెల్ల గు 
ర్తించియు రెండు శిక్షలు విధించుటతోడ సమాన మంచు భా 
షించెద రేది వభిలషించెదొ చెప్పుము పున్నయాగ్రణీ! 


అని యాలాపించిన రైక్షికుండు వింతపడి వెనుదిరిగి చూచి, మీరు 
బహురూపులవారా? యని ప్రశ్నింప, గాదు నే నరూపుండ నీకెందులకు? 
రిక్షాపో నిమ్మనపుడు శాస్త్రి బహురూపు లెవ్వరన 


నానావిధవేషంబుల 

కానంబడి పగలు నాటకమ్ములతోడన్‌ 
జానపదుల నలరించెడి 

ప్రాణులు బహురూపులంచు బరగుదు రధిపా! 
రాజకీయమందు రంగులు మార్చుచు 
నాటకమ్ములందు రాటుదేలి 

'పైకులమ్మువారు బహురూపజాతిని 

దీనదశకు నిపుడు తెచ్చినారు 


అనిన చక్రత్రయశాకటికుండు విని, లెస్సబలికితిరి, నేను బహురూపుండ 
నని శకటంబు శరవేగంబునంగొని చనియె, మే మిద్దర మొక్క చో 

దిగి బస్సునకై వేచియుండ శాప్రిని నీవలకుం దిగిచి తాంబూలాక్త 
దశనయు, నకారణ హసనయు, స్థానస్థాన స్టలితగమనయునైన యొక 
లలన వలనునుండి యాతని తప్పించి యిట్లు చెప్పితి 


అచ్చపలాక్షియింటి కనయ మ్మెడకాండ్రును జేబుదొంగలున్‌ 
వచ్చుచు బోవుచుండెదరు - పాప! మతండధికారి - ఆమెకై 
తచ్చటలాడుచుండె బురదం బొరలాడిన బజ్జివెంబడిన్‌ 
వచ్చెడి కొంగవోలె నడపాదడపా కదియంగ జూచుచున్‌ 
159 


వ. మిత్రమా! నీవామె కంటబడితివేని నిక నా వెంట రాజాలవను 
నా మాటలు వినిపించుకొనక శాప్రి యొకచో దదేకదృష్టిం జూచుచు 
కొంతవడికి నా వీపు తట్టి 


నీటుకాని జూచి ఆటొవానిని బిల్చి 
హోటలుకని కన్నుగీటె నామె 
ఇద్దరెక్కినారు ఒద్దిక గూర్చుండి 
పర్సు తెరచి చూపె పడతి కతడు 


వ. అని వింతగా జెప్పిన విని, ఇంతియేకద! ఇట్టి వానికి నగరంబున 
కొదవలేదు. కాని, నాతో వచ్చుచుంటివి కావున నా యుపదేశం 
బొక్కటి వినుము. నీకు భద్రం బయ్యెడు. 


చెవులకు నాల్మక్షున్‌ మిగుల స్వేచ్చ యొసంగుట తప్పు, ఆత్మలో 
వివిధ వికారముల్‌ గొలుపు వీనులు, నాలిక అగ్నికీలికా 
వ్యవహృతమై ప్రశాంత హృదయాన అశాంతి రగిల్బు టెంతయున్‌ 
(ధువమగు వీని నెతదపు లోపల నుంచిన అంత మేలగున్‌ 


చెవులకు శ్రీకృష్ణ కథా 

శ్రవణం బొనరించు నపుడె చరితార్థత మే 
అవు నాల్మకు హరికీర్తిని 

స్తవనం బొనరించునపుడె ధన్యత గలుగున్‌ 


న న్నాజుంగుదువు కద తెనాలి యందు 
చెన్న పట్టణమందు నే నున్న తీరు; 
యౌవనంబెల్ల లాడ్జింగులందు గడపి 
వార్థకమున ని ట్లాస్పత్రి పాల బడితి 


160 


బాల్యచేష్టలు తలప యౌవనమునందు 
నవ్వు తెప్పించ గలుగు చందంబుగానె 
యౌవన విలాసములును వయోవిపాక 
దశను పరితాపమొందింప దగిన వగును 


ఆ విలాసములందొకటి చెప్పి పాపరహితుండ వగుమని శాస్త్రి వాకొన్న 
నా వృత్తాంతం బిదియని 


నడచుచున్నప్పు డామె కన్పడదు నాకు 
బస్సులో పోవునపుడె కన్పట్టుచుండు 
అదియు నొక మహాదృష్టమే అనెడువాడ 
దాన లేదాయె ధనహాని మానహాని 


కొండను వేశ్యను దూరము 

నుండియె కనుగొన్నచో మనోజ్ఞంబటు కా 
కుండగ దరిజేరినచో 

పండితులకు నెక్కి దిగుట బహుధా శ్రమయౌ 


అఖిల జనులకు పాపకృత్యంబు చెడుపు 
చదువుకొన్నట్టివారికి చాల చెడుపు 

త్రోవ తప్పును మూర్చు డంధుండు మరచి 
పండితుడు గోతబడు గన్నులుండి కూడ 


అమ్ముద్దియ యానాడు రద్దీబస్సునం గనిపించిన 


చలిమిడి పిండి ముద్దవలె జారినబొజ్జయు, నిండు బస్సులో 
పల కరమెత్తి అట్టలను పట్టి నిలంబడు నప్పు చోళికా 
స్థలముల బైలుపడ్డ అరచన్నులు నాకు విరక్తి రక్తియున్‌ 
గొలిపెను కాని, కక్కురితి గొప్పది దాని జయింప శక్యమే 


161 


162 


రాతిరి శయ్యమీద పొరలంబడి ఒక్క నిమేషమేనియున్‌ 
మూతలు పడ్డవేమొం! విరిబోడి కనుల్‌ రతిపారవశ్య సం 
ప్రీతికిగాను, ఆ నిడుదరెప్పల నించుక విచ్చిచూచి ఉ 
బభూతలనూచె నన్నువిద లోచనకోకనదచ్చదమ్ములన్‌ 


తెలియక చేప వలంబడు 

తెలియక చని మడియు మిడుత దీపజ్వాలన్‌ 

తెలిసి విపత్తుల పాలై 

మలుగును పురుషుండు మోహ మహిమము గంటే! 


ఇద్దరమొక్కచో బస్సు దిగినంత నామె కనుసన్నల నన్నుం జూచి 


మీరును రండటంచు తన మేడకు నన్గానిపోయి నేనటన్‌ 
కూరుచొనంగ తానెదుట గూర్చొని అయ్యయి! పర్సు పోయెనం 
చీరసమొంది నా పరుసు నిక్కడ పెట్టితినంచు జూ పె వ 
కోరుహపాళి గుత్తపు నిచోళికలో చెలువారు చీలికల్‌ 

పచ్చనిదైన బంగరు ప్రపంచము జూచినయట్లు - ప్రోన్నత 
స్వచ్చములౌ సుమేరు గిరి సానువు లెక్మినయట్లు - లోయలన్‌ 
చొచ్చినయట్లు - విభ్రమవశుండయినాడను సమ్ముఖంబునం 
దచ్చపలాక్షి మేనిపస లద్భుతమై మిరుమిట్లు గొల్పగన్‌ 


అమృతమువంటి బీరు ముదమారగ గ్రోలక కళ్ల కింత అం 
దము మెయికింత మన్నిక తనర్చునె! మవ్వపు పావురాళ్ల మాం 
సము తినకున్న ఈ మృదుభుజంబులు సంతత మిట్టి సౌరత 
ప్రమదపు గాకువుల్‌ గిలుకుపల్ములు ఇంతికి గల్లనేర్చునే! 


అని తలంచుచుండ 


అమ్మదిరాక్షి ఒక్కక్షణ మట్టిటు బెదలవంచి బాహు మూ 
లమ్ముల జూచుకోదొడగె రాతిరి దుష్ట విటుండు కక్షభా 
గమ్ములలో పొనర్చిన నఖక్షత పంక్తులనేమొ! చప్పునన్‌ 

రొమ్మున పైట చేరిచి ననున్‌ తిలకించె నొకింత సిగ్గునన్‌ 


జాకెటులోని పైకమును చౌర్య మొనర్చిన దిట్ట వాని ని 
ర్భీకత చాకచాక్య, మపరిగ్రహ మెంచవలెన్‌ సుధామయ 
శ్రీకల శమ్ము మున్న పహరించినయప్పు డలోలుపత్వ మ 
స్వీకృతి జూపు తార్చ్యుడనిపించెను జాకెటుదొంగ యిమ్ములన్‌ 


బస్సులో డబ్బు దొంగిలింపంగబడని 
పౌరుడే లేడు హైదరాబాదు నందు 

కుంద వలదని ఆమె పోగొట్టుకొన్న 
ఏబదియు ముద్దుమీరంగ నిచ్చినాడ 


అయ్యెడ బక్కపల్చ్బని మహాశయు దొక్కడు వచ్చి చాలసే 
పయ్యెను పోడు ఆయమనె అరయుచుందెను నెత్తిక్రింద మో 
చెయ్యిడి తెల్లవారినను సీతువు నందున పిల్లి వెచ్చనౌ 
పొయ్యి వీడి వెల్పలకు పోని విధంబున కూరుచుండినన్‌ 


సిగ్గు నటియించునట్టి నీచీన ముఖిని 
అరసి తద్విషయ వ్యవహార మెతిగి 

నాకు తగదంచు నేబది రూక లిచ్చి 
పడయగల్లితి కద! గుణపాఠ మొకటి 


లోకమందలి ప్రబల ప్రలోభములకు 
లోనుగాకుండ నిల్చిన మానవుండు 
ఏ క్షణమ్మొ దుష్టగ్రహ వీక్షణమున 
లొంగిపోవును తుచ్చప్రలోభమునకు 


163 


164 


మిత్రమా! ప్రకృతమనుసరింతము. నేడు నీవెవరిని దర్శింపనుంటివి? 


పెద్ద అధికారులను చేరవద్దు దాన 
మాననష్టమ్ము మరియును హానికరము 
శిశువుల తెజంగు వార లస్థిర మనసు 
లుద్దవిడి పిచ్చిపట్టిన పెద్ద పులులు 


అనిన వినక మిత్రుండు పట్టుబట్టిన బయలుదేరి 


ఉడుపులెల్లను తెల్లగా నుండునపుడె 
గొప్పవారిని దర్శించుకొనుట శుభము 
మాసినను నలంగినను ఆఫీసు దరికి 
ద్వారపాలుడె రానీక తరిమివైచు 


అని తలంచి సాలంకృతులమై బస్సెక్కి చని, మరియు చక్రత్రయ 


శకటం బిద్దర మధిరోహించి చని చని అటనున్న కార్యాలయంబు 


చేరున దిగి రైక్షికునికి చిల్లరలేదని ఇరువది రూప్యంబుల నోటునిచ్చిన 
నాతండద్దానింగొనిపోయి యొక కల్లుపాకలో మార్చుకొని వచ్చి తక్కిన 
పైకంబిచ్చిన 


కూసపుజేబులో నదిమి క్రుక్కుట చేతను చిన్లిపోయి పెం 
ధూసరమై నలంగి మడ త్రొక్కిన నోటు లివెల్ల మండలా 
ఫీసు గుమాస్తవో, మరియు పెద్దధికారుల వద్దనున్న చె 
ప్రాసి గడించినట్టివా చెలామణియయ్యెను కల్లుపాకలన్‌ 


అచ్చటి కార్యాలయంబునకేగ ద్వారపాలుండు మమ్ముంజూచి 


వెళ్లుడు రేపు వచ్చి కనిపింపుడు, ఇయ్యది లంచివేళ ఒ 
క్క శ్లిటనుండరాదు, దొరగా రిపుడిప్పుడె రారటంచు ఆ 
బిళ్లజవాను చెప్పి పనిపెన్‌ మము; పెద్దధికారి లంచికిన్‌ 
వెళ్లిన నింక వచ్చునె కవీ! కథ కంచికి చేరినట్లగున్‌ 


అని చెప్పికొన్నం జూచి 


వారు పన్నెండునకు గాని రారు, మరియు 
రెండుగంటల తర్వాత నుండరెపుడు 
దర్శనార్జులు ఇటకు రాదగిన వేళ 
ఫలకమున చక్కగా వ్రాయబడెను గనుడు 


ద్వారపాలుండిట్లు తెలియంబలికి దాటుకొనిన పున్నయశాస్త్రి నిరనంబగు 
కార్యాలయంబు కలయం దిరిగి దిడ్డివైపున రికార్డురూము నుండి మూషిక 
మొకండు రోషంబున వెలికురికిన భయంపడి తొలంగి నా కడకు వచ్చి 
గుండె దిటవు చేసికొని యిట్లు పలికె 


మొగము మొగమ్ము జేర్చక, సమున్నతవక్షము పేరురంబునన్‌ 
దగులగనీక భూరిజఘనంబు సుదూర మొనర్చి వాపమా 
మగువ బలాత్మృతంబున గుమాస్త కవుంగిట పెన్గులాడుచున్‌ 
మగటిమి చూపుచుండె జయమంగళముల్‌ మహిళామతల్లికిన్‌ 


ఆ గుమాస్త కంటబడకుంటివేని నీవు ధన్యుండవు. ఇక పద. పోదము. 
నేడు త్యాగరాయ గానసభ యందలి ఇంద్రసభాప్రదర్శనము చూతము 
పద అని యచ్వోటికిం జేరి 


165 


అతులితైశ్వర్య! స్వర్గదుర్దాధినాథ! 
కలియుగాన మహాక్తిష్ట కాలమందు 
తాము సభదీర్చుటెంతో సంతసమె కాని, 
ఓ మహేంద్ర! నా విన్నపమొకటి వినుము 


నీ కడను స్వామి! చింతామణియనునట్టి 
ఒక మహానర్హ రత్నంబు ఉన్నదన్న 
వార్త పొక్కెను హైదరాబాదు ఇద్ది 

దాని జాగ్రత్త చేసికో తండ్రి! నేడు 

నీదు ఐరావతం బెందు నిలిపినావా 
దాని తెలుపును నాల్లు దంతాలు చూచి 
చేరవేతురు దొంగవ్యాపారు లిచట 
వేయి కన్నులతోడ కన్ఫెట్టుకొమ్ము 


ఇంక కొంచెముసేపు నీ విచటనున్న 
నిన్ను నాయకుజేసి తా మెన్నికలకు 

దిగ దలంతురు రాజనీతిజ్ఞాలిచట 
సురపతీ! నీవు ఉభయ భ్రష్టుండ వగుదు! 


166 


ద్వితీయశ్వాసము 


శ్రీమత్తిరుమల సుపవి 

త్రామల గోత్రజ మనోహరాచార్యసుతా! 
కోమల కాంత పదావళి 

రోమాంచ తనూ రసజ్ఞ లోకాభినుతా! 


తిరుగంగా మనసయ్యెనే యిపుడు శాస్ర్తీ! రాజకీయంపు మ 
త్సరముల్‌ కుత్సితముల్‌ కులాలు మత వైషమ్యాలు ప్రేరేచి కం 
పరమెత్తించినచోట్ల నైక శకటీ ప్రస్థాన ధూళీ తృణో 

త్మర సంస లప్తువనీ ఘనీభవ దస్ఫగ్గారా (ప్రదేశంబులన్‌ 


అచటను గాయపడ్డ బరిహారము వెయ్యట, ఆసుపత్రిలో 
ఉచిత చికిత్సయున్‌ బ్రతికియుండిన జూడగవత్తు రెందరో 
అచటి విలాసినీ జనుల అద్భుత కూట కటాక్ష విక్షత 
ప్రచురత కాయిలాపడినవాడవ? నిన్ఫరికింప రెవ్వరున్‌ 


నేనొకనాడేదో పని మీద పాత బస్తికిం జని యా మధ్యాహ్నంబు 
కర్‌ఫ్యూలోనం జిక్కి రాత్రి కింటికి చేరం జాలక యొక పూర్వ పరిచిత 
వ్యక్తి యింట నాతిథ్యంబు స్వీకరింపవలసివచ్చె. నా వృత్తాంతంబు వినుము 


167 


168 


పటకరి యింట భర్తసహపంక్తిని నా లఘుభుక్తి జూచి ఆ 

ప్పటివరకున్‌ ముసుంగునిడి వడ్డన చేసెడి భామ అంతలో 

పటనె ముసుంగు తీసి కుచపాళి బయల్పడ శంకలేక ముం 
దట తిరుగాడ సాగినది నన్నసమర్దుని నెజుంగుచున్‌ 


భోజనానంతరం బామె భర్తకుం బెట్టిన చీవాట్లు నా చెవింబడె 


మర్యాద చేయదలచిన 

బిర్యానీ పెట్టుగాని బిస్తరుగొని ఆ 

చార్యుల మెప్పునకై ఇటు 

భార్యను వంటింట వదలి వైచుట తగునా! 


కోపంబున గందగడ్డయిన యా సుందరీ వదనం బుపలక్షించి 


విజ్ఞవీగునట్టి కుట్టిదానికి వచ్చు 
ఆగ్రహమ్ముకూడ అందమగును 
చందనంపు గట్టెయం దగ్గి రాజిన 
సెగలు పొగలు గూడ సొగసుగూర్చు 


అనుకొనుచు నలసటం గునుకిడితి నప్పుడు కొంతసేపటికి 


ఓ మనిషీ! ముసుంగిడి పరుంటివి దుప్పటిలోన దూరగా 
లేమెయటంచు నా చెవుల రింగని మోయుచు గోలసేయు నా 
దోమలబాధ సైప కటుతోడనె లేచితిం గ్రోధమానసుం 

డై మడుగుం దటాలున బయల్పడు కౌరవనాథు కై వడిన్‌ 


చూచితిని - ఆత డెప్పుడో లేచిపోయె 
బిస్తరట లేదు - మిగుల సంప్రీతినొంది 
నేస్తగానికి అధికభోగోస్తటంచు 
మంగళాశాసనమ్ము నొసంగినాడ 


సద్గుణ సంపన్న చిరంజీవి స్వస్థ సుందర సుపుత్ర ప్రాప్తిర స్తని యా 
గేస్తును దీవించితినని చెప్పి పాతబస్తీకి ప్రయాణంబై బస్సుకై వేచియున్న 
సమయంబున 


తొరతొర బస్సునెక్కుదురు తొందరగా దిగుచుందు రెందుకో 
ఎరుగుదువే హడావుడిని నెవ్వరిజేబులొ చేతిసంచులో 


చిరిగినవంచు ద్రవ్యమది చేతులు మారినదం చెరుంగు, నీ 
పరుసు పసిండిగొల్సు మరిభద్రము నీదగు అంటుజోళ్లునున్‌ 


స్తుతమతులైన నేర్పరులు దోవతిలోపలి లాగు జేబు న 
ద్భుతముగ కత్తిరింపగల దొంగలు శస్త్రచికిత్సలో మహో 
న్నతులును వైద్యమే గరచినన్‌ మననేతల గుండెజబ్బుకున్‌ 
గతియెదిలేని యట్లమెరికా జననిత్తురె? పట్టికోయరే? 


వైకుంఠానికి పోవు నిందు మరణింపన్‌ విష్ణుభక్తుండు, సీ 
దా కైలాసపదంబుజేరు శివభక్త (శ్రేష్ట, డట్లే రుజా 
నీకంబంది చికిత్సకై మన ప్రజానేతల్‌ ప్రయాణింత్రు ర 
ష్యాకుం గొందరు కొంద రా అమెరికా చైనాది దేశాలకున్‌ 


ఆ మహాభాగులకు పితృభూము లవ్వి; 
వార లీ భారతమున నివాసముండి 
ఎన్నికలలోన తమకూత మిచ్చినట్టి 
కొందరికి సాయ మందించుచుందురిచట 


ఎట్లో బస్సెక్కి కూర్చుండి 
ప్రక్కన్ననున్నవాడు మనవాడు గదా యని మాటలాడినన్‌ 
(గ్రక్కున పోటులాటకు దిగంగల డాతడు వాగ్వివాదముల్‌ 


తక్కుము పర్సుభద్ర మట ద్వారము దగ్గర కొల్లగాండ్రు కు 
మృకృయియుందు రెక్కు దిగు మానిసి పర్సులు కొల్లలాడగన్‌ 


169 


జాలరి మీల పట్టుకొనుచాడ్పున ఈ నగరాన నేర్చుమై 
వాలుగ బస్సుపట్టవలె పర్వులు నేర్వవలెన్‌ నితంబ భా 
రాలసలయ్యు బస్సులకు నట్టిటు పర్విడువారి జూడు వ్యా 
లోల వినీల కుంతల విలోల పయోధర తార హారలన్‌ 


వ. అనిన మిత్రుండు నా భుజమ్ము తట్టి అటు చూడుము 


ఆగిన బస్సునెక్కుటకునై మగవారలు గ్రుద్దులాడు ర 

ద్ద గలచోట నెక్కు పడతిం గనుమా! తొడతొక్కిడిం బడం 
గాగలదేమి? డాలు ఫలకంబులు రెండు పయంట లోపలన్‌ 
డాగిన వెట్టివారిని ఎడంబుగ నుంచగలట్టి దిట్టయే! 


వ. అని శాస్తి సవిమర్శకంబుగా జూచి చెప్పెనంతట కోరీలోనం బస్సు దిగి 
జనాంతికంబుగా నిట్లు నిరేశింపవలసివచ్చె 


నల్లని ముసుంగులను నిలువెల్ల దాల్చి 
కొమిరెలు పదత్రశోభలు గోచరింప 

తిమిర దేవత లట్టులు తిరుగుచుంద్రు 
అందరిని కటాక్షించు చవ్యాజముగను 


కాలావరణవ్యక్తులు 

స్త్రీలే అనుకోకు; అందు తెక్కలికాండ్రున్‌ 
మెలగు కత్తెర దొంగలు 

పోలీసుల కనులగప్పి పోవుదు రిచటన్‌ 


వ. అని నేజెప్పుచుండ నచ్చట బహునిష్మకంఠియగు నొక ప్రాఢభామా 
ద్వితీయుం జూచి శాగ్తివర్యుం డిట్లూహించి పలికె 


170 


కాంతతోడ మదనకదనమం దాతడు 
ఓడినప్పుడెల్ల నొక్క నగను 
తొడుగుచుండు కతన మెడనిండ సొమ్ములు 
అమరెనంచు తలకు రమణి కిట్లు 


అనిన నవ్వుకొని, శాస్ర్తీ! అటు చూడుము. 


సౌరగు కంఠసీమ దిగజారెడు, స్వేదకణాలు మౌక్తిక 
శ్రీరుచిరమ్ము లుప్త మొనరింప, విలాస గృహీత పుస్తక 

స్సార మనోజ్ఞలై నడచివచ్చెడు కన్యలు రాజధానిలో 

చారు చకోర చంచల దృశల్‌, హయ పుచ్చ గుళుచ్చ కైశికల్‌ 


వేషము పంజాబీదే 

భాషించెద రురుదు మాతృభాషయు తెలుగే! 
ప్యాషనుడిగి సాపాటున 

ఘోషించెద రావకాయ గోంగూరలకై 


మా యిర్వురికి ముందర కన్యకామణులిద్దరు సంకథాలాపంబు లాడుచుం 
బోవుచు నం దొకర్తె 


కొంచె మతండు నా కభిముఖుం డయినప్పుడె నే ముఖంబునున్‌ 
వంచితి గాని, కాళ్లు గుదివడ్డవి, చేతులు నద్దువెట్టి వా 

రించితి గాని, మేను చెమరించెను పుల్మలు తోచెకాని, నా 
కంచుక మిన్ని చిల్లులదిగా గమనింపకపోతినే చెలీ! 


అని ప్రసంగించు కన్నెల సన్నిధి నిలువక తొలంగిన నొకచో శాస్రి 
స్తీ కుండైనట్లుగా గానంబడి యిట్లు చింతింపందొడంగె 


171 


172 


నీ ముఖ పద్మమందున అనేక ౫ ద్రుణంబులు గాట్లువెట్టి ఎం 
తో మధువానిపట్లు గురుతుల్‌ కనిపించెడు, లోకమందు ఓ 
భామిని! అన్నిటన్‌ వెనుకబడ్డ రసజ్ఞుడ నెను, నీది ఉ 

ద్దామ వయస్సు ఇంచుక నుదారత చూపెదవేని ధన్యుడన్‌ 


నిద్దపు పావురాయి మెడ నీ మెడ అందము (శ్రోత్రపాళికిన్‌ 
దుద్దులు తప్ప నింకెవియు తొద్దులు మేనను లేవు; భోగ్యతా 
సిద్ధినిగోరు నీదు మగచేతుల కోమలికమ్ము జూచినన్‌ 
ముద్దుగొనంగ బుద్ధివొడమున్‌ శతవృద్దునికేని సుందరీ! 


సముఖమునందు నిల్చిన రసజ్ఞుని జూడవుగాక అంజన 
(భ్రమర సముజ్ఞితంబులయి భాసిలు నీదగు నేత్రపుండరీ 
కముల నపాస్త హాస కళికా రదన చ్చద పల్లవాన జుం 
జుము లిడ బ్రహ్మచర్యపు ముసుంగున మారుడు కత్తినూరెడున్‌ 


పున్నయ్య మదనాపన్నుండౌట యెరింగి 
(దుణః 9366, or Rogue. 


పర వనితలపై దృష్టిని 

బరపుట పాపంబు ఇహము పరముం దొలగున్‌ 
నరకమున గూలిపోదువు 

పొరపాటున నైన కనకు పున్న యశాప్రీ! 


భక్తుడు నభియుక్తుండును 

శౌక్తిక సద్భశుండు క్షుద్ర శారీరిణ్యా 
సక్తిని పొందినచో నది 

ప్రాక్తన కర్మానుసార ఫలమై యుండున్‌ 


అనిన పున్నయశాప్రి ఖిన్నుండై మొగంబు వంచి కొంత వడికి నన్నుం 
జూచి మిత్రమా! నిన్నటి దినంబున బేగంబజారున జూచిన 


క్రాంబసిడిన్‌ జయించు మెజుగుంగల యా గుజరాతినాతి స 
ర్వంబు శరీరమున్‌ బసుపుపచ్చని ముద్దయె, శీతవాత ఘా 
తంబుల నొంది రా చిలుక తండము గీరిన ఎల్జ్టిజామ పం 
డుం బలెనొప్పు నామె సుమనోజ్ఞముఖంబును సంస్మరించెదన్‌ 


అనునాతని దీనత్వంబునకు వగచి యిట్లంటి 


జగతిని యువతిగ నెంచిన 

మగవారలు భోగములగు మనసుపడెద రీ 
జగము నపుంసక లింగం 

బగు నంచెతిగిన నరుండు హాయిగ బ్రతుకున్‌ 


అప్పుడాతండు నన్నుపాలంభింపదొడంగి, నీవానాడు దీనుండవు నేడు 
వైరాగ్యరాగ రసికుండవై తివనిన 


మానుగ భగవత్మృపకై 
దీనుడ నయ్యెదను గాని, దేహేంద్రియ భో 
గానుభవమ్ముల కొజకై 
దీనుండను గాను నేను తెలియుము మిత్రా! 


అని తెలియజెప్పచుండ మెమెక్కిన బస్సు హఠాత్తుగా నాగిపోయె. 
ముందసంఖ్యాంబులైన బస్సులు, కార్లు, స్కూటర్హు, ఆటోలు నిలిచిపోయె. 
ఇదేమని విచారింప 


173 


స్కూటరు వచ్చి సైకిలిని గ్రుద్దెను స్మూటరుబండి నప్పుదే 
ఆటొ ఒకండు గ్రుద్ది హతమార్చను, ఆటొను బస్సుగ్రుద్దె ద 
బ్బాటున లారి పైనబడి బస్సును రూపడగించె వీథి పో 
రాటమునందు నిప్పటికి లారిని మించిన రౌడి లేదిలన్‌ 


లారి మద గర్వమున కేమి కారణమ్ము? 
యాజమాన్యము నేతల దగుట యేమొ? 
బ్రతికియున్నట్టి హైదరాబాదు ప్రజలు 
లారిహతులందు మిగిలినవారె సుమ్ము 


వ. బస్సుదిగి పాదాచారులమై పోవుచుండ శాస్త్రి చేరుమాలందీసి ముక్కు 
కడ్డంబు చేర్చిన నొక్క దీనాలాపంబు చెవులంబడె 


ఓ కవి! ముక్కుమూసికొనుచుంటివి నాకడనిల్చి అంతగా 
నీకు నసహ్యురాలనయి నిందితనై తినిగాని నాదు మా 
ధ్వీక మరంద ధారలు చవింగొని ఈ ముచుకుందయన్న ద 
న్నాకము లోనిదౌ అలకనందకు దీటనినారు పూర్వజుల్‌ 


మొల్లపాదుల పెంచు ముచుకుందనై నేను 
దిశల కామెదమ్ము తెచ్చినాను 
కాలయవనుని నుగ్గాడింప వచ్చిన 
కమలాక్షు పాదాలు కడిగినాను 
మాంధాతృసుతునికి మైబడలిక తీర్చి 
ఇచ్చోట సుఖనిద్ర పుచ్చినాను 
గుహనుండి కదలని నృహరికి ఏప్రొద్దు 
మంచితీర్థంబు లందించినాను 


174 


ఎందరో పూర్వ మీ ముచుకుంద దరిని 
ముక్కుమూసికొని జపించి మోక్షపదవి 
కరిగినట్టి మహామునీశ్వరులు గలరు 
చివరికీవును ముక్కుమూసితివి గాదె? 


ఇట్టులు ముక్కుమూసికొనె దిప్పుడు అల్లదె చూడు పూర్వపుం 
గట్టడ మొద్దు నానుకొని కట్టిన రాజ గృహంబు నాడు నా 
గట్టున నిట్టివా రెవరు కాపురమున్నది లేదు, నా జలం 
బిట్టులు కల్మషం బయినదే? పుడిసెండును పూర్వమందునన్‌? 


జోతలకు నాడు ముచుకుందనైతి, ముక్కు 
మూసికొనెడివారికి నేడు మూసినగుచు 
మశక సంకుల బహ్వ పస్మార ఘోర 
కలుష భారా నతాంగినై కదలుచుంటి 


స్వాదుతీర్ధమ్ములైన పావన సరస్వ 
తులము మమ్ము కుగ్రామ వస్తువుల జేసి 
వరలిన పురమ్ము స్వచ్చ జీవనము లేక 
హేయమగును దుర్గంధభూయిష్ట మగును 


నాకున్‌ జీవనమన్న బ్రాణము, ప్రశాంతంబైన నా ఒద్దునన్‌ 
వీకన్‌ కాపురమున్న నాగరికులం ట్రేమించి తజ్జీవనో 

ర్వీ కాలుష్యము పైన వేసికొని వేరే దూరదూరాలకున్‌ 
పోకార్పం గలదాన నిప్ప టికి నిప్టున్‌ మాతృభావంబునన్‌ 
అమ్మెయి నా తెరంగున దనాఢ్యుల వంచనచేత ప్రక్క గ్రా 
మమ్ములనుండి రోజు తరుమంబడి వచ్చెడి పేదసాద వ 
ర్లమ్ములు నాదు పంచలనె కాదుర! గుండెలమీదనే నివా 
సమ్మొనరింప నోర్చుకొని సాగుచునుంటి సహానుభూతితోన్‌ 


175 


176 


కలుషహరను నేను కాలేకపోతిని 
మోవదరము గాని మురికి మోసి 
పురము నొక్కవంక పెరిగి పోవుచునుండ 
తరగుచున్న నన్ను నెరుగ రెవరు 


నాలో గోతులు త్రవ్వి కైకొనిన వెన్నంబోని నా మట్టితో 
లీలన్‌ బొమ్మలు చేసి అమ్ముకొనువారిం జూచి గర్వించెదన్‌ 
నాలోనున్న పవిత్రతల్‌ భువనవంద్యంబైన రూపాలతో 
దౌలన్‌ శంకరులై గణేశులయి రాధాకృష్ణులై నిల్వగన్‌ 


మాకు స్వచ్చత లేకున్న మానె గాని 
స్వచ్చతాపూర్ణ గావలె జ్ఞానగంగ 

ముక్త పంకిల గావలె భక్తియమున 
నన్ను లోగొన్న జాలు కృష్ణమ్మతల్లి 


అట్లు భావమగ్చుడైన శాగ్త్రిని హెచ్చరించి, అచ్చట నొకానొక దృశ్యంబు 
చూచి యుద్విగ్నుందనై 


చితికిన మూసితల్లి దరిజేరినదై కటిమాత్ర వస్త్రయై 

వెతల జితించు వెన్నెముక వీపును డొక్కలు గూటియెమ్ములం 
దతుకులు కానరాగ పరుగై తనకుంగల ఒక్క రైకనే 

ఉతికెడు పేదజవ్వనికి ఉన్నద? ఇంచుక మంచికాలమున్‌ 


పడిపడి వోట్లకై బడుగు వర్గములన్‌ నిరుపేదవారలన్‌ 
తడవకు జెప్పు పెట్టుబడిదారుల పాలనమందు పేదలన్‌ 
కదుపులు గొట్టి చంపుదురు, కావలె నన్నను పూడ్చి పెట్టి రా 
యిడుదురు గాని వారిం దిననిత్తురె అన్నము రెండు పూటలన్‌ 


పేదవానికి ధాత్రి జీవితముకన్న 
నత్యుపద్రవమైన దన్యంబు లేదు 
గిట్టునప్పుడు కంటెను పుట్టునపుడె 
మునుగు నాతడు చింతా సముద్రమందు 


ప్రామక పుల్మిపుచ్చక స్థిరంబుగ నిమ్నకులాలనెల్ల ని 
మ్మామత నుద్ధరించుటను కాదన రందులకై సుధీజన 
స్తోమము నిట్లధోగతికి త్రాక్కుట న్యాయమా? ఇద్దియే ప్రజా 
స్వామికమా? మహాత్ముడు ఒసంగినయట్టి స్వరాజ్యమిట్టిదా? 


విడువని ప్రాంత తత్త్వ దురభిగహవాదుల కన్ననున్‌ నికృ 
ష్టుడు కులవాది - ఉన్మదవశుండగు దుర్మతవాదికంటె దు 
ష్టుడు కులవాది చక్కని కుటుంబము చీలిచి చిచ్చుపెట్టగా 
గడుగు ఖలుండునుం గరడుగట్టిన స్వార్థపరుండు నాతడే 


అగును కులప్రదేశ మిది హైదరబా దొక పైరవీ మహా 
నగరము ఏ కులస్టుడు ధన(ప్రథితుండయి నాయకుండుగా 
నెగడునొ ఆ కులస్టులు ననేకులు నుద్ధతులై తదన్యులన్‌ 
బెగడువడన్‌ వెసన్‌ తుడిచిపెట్టెద రుప్పెన వచ్చినట్లుగన్‌ 
కులము ప్రధానభూమికయగున్‌ ప్రతిపార్టికి స్వార్ధపూజకై 
బలసిన రాజకీయమగు పక్షము లత్యధికంబు లైనచో 

ఫలిత మదేమిటన్న మనబాగున కెంతయు రాష్ట్రమందునన్‌ 
నెలకొక మూడు హత్యలును - నిష్టలమైనవి ఆరుబందులున్‌ 


మందిబలమ్ము జూప (బతిమాసము బందులు, రాజకీయ రా 
బందులు అంధులౌ మత కబంధులు బందులు, కత్తిపోట్లకున్‌ 
బందులు, శాంతిసంఘముల బందులు 'హైదరబాదులోని ఇ 
బృందుల జాబితా చదువ బ్రహ్మకునైన కొలంది కాదయా! 

177 


178 


ఎన్నికలప్పుడె ప్రజలను 

సన్నుతి గావించుచుంద్రు స్వాము లటం చా 
ఎన్నికలు ముగియ (బ్రజ లా 

పన్నులు బానిసలు నౌచు బ్రతుకగవలయున్‌ 


దాపుననున్న పెట్టుబడిదారులనుండి ప్రజా ప్రభుత్వమే 
దోపిడి నేర్చుకొన్నది - అధోగతి ద్రోయగబడ్డ ధర్మసం 
ప్రాపకమైన ఈ సగటు మానిసి బుద్దులు పుచ్చిపోయినన్‌ 
పాదము పండు వెల్టితలవైచి స్వసంస్కృతి భ్రష్టమై చనున్‌ 


ధర నెటనైన యుద్ధము మొదల్మొనె నన్నను ఇచ్చటన్‌ ధరల్‌ 
పెరుగును సమ్మె చేసినను పెర్లును ఎన్నిక లెత్తివచ్చినం 
బెరుగును గద్దెనెక్కినను పెర్లును డిగ్గిన పెర్లు చచ్చినన్‌ 
మరిమరి పెరు ఈ సగటు మానిసి నడ్ములు విర్లునట్లుగన్‌ 


ధరలు పెరుగును మరల జీతములు పెరుగు 
ధరలు పెరుగును కరవు భత్యంబు పెరుగు 
దానితోపాటు వెంటనే ధరలు పెరుగు 
నడిమి తరగతి జనముల నడుము విరుగు 


ధరల నరికట్ట నెవ్వరి తరము కాదు 
భరతభూమిని విడచి ఈ కరవు పోదు 
ధిక్కరింతు మెపుడు నియంతృత్వ మనిన 
సాగనీము చక్కని ప్రజాస్వామికమును 


'ప్రతిపక్షంబు లనంగ నల్లరులు ప్రారంభించి బందుల్‌ మహో 
ద్ధతి కావించుచు రాలు రువ్వుచును రాస్తారోకులన్‌ జీవన 

స్థితి దౌర్గత్యము పాలొనర్చి అభివృద్ధింబాపి దౌర్జన్యమే 

వ్రతమై నిల్చుదళంబులే మన ప్రజాస్వామ్యప్రభుత్వంబునన్‌ 


తమ వీథి దీపాల దాము వ్రక్కలు చేసి 
చీకట్ల వలచు నులూకగణము 

తమ బస్సులను తాము దగ్ధము చేసియు 
పంగుత్వమును మెచ్చు లంగడాలు 

తమ యూరి కార్యాలయముల బాంబుల గూల్చి 
ఆత్మహత్యానంద మందువారు 

తమ రైలు మార్గాలు దాము ధ్వంసము చేసి 
గుండెపోటును కోరుకొనెడివారు 


ఉన్న సంపద పోకార్చుకొన్నవారు 

పుడమి బూడిద బుంగ ఏలెడిది ఏమి? 
పెత్తన మొనక్రు పుజ్జెలు పీన్లు పెంట 
బొమికల శృశానముల పిశాచముల వోలె 


మిత్రమా! అది సరియె గాని, అదిగో చూడు - లారీ బస్సు లెల్ల నొక్క 
తావున నిలుచున్నవేమి? ఏమా కలకలంబు? ఇంద రాడబడుచు లిచ్చట 
నుండిరేమి? అని శాస్తి యడిగిన 


ఇక్కడ మున్సిపాలిటికి నెన్నికలన్‌ బెజవాడ చుట్టునుం 
బ్రక్కల నుండి వోటరులు వత్తురు, ఇచ్చెదనన్న రొక్నమున్‌ 
లెక్కలెవేవొ చూపి కికురించిన టక్కరి కోలుగాని న 
మృక్కలు తిట్టు టద్ది సృజనాత్మకమైన పదాలు గుప్పుచున్‌ 


మరి ఆ లారీల విషయం బేమనిన వినుము 


జొాలను ఈవలన్‌ నిలిపి హైదరబాదున రాజకీయ ప 
క్షాలు బల ప్రదర్శనము సల్ప కిరాయికి తెచ్చినట్టి లా 
రీల జనాలు కొంద రెదిరించి పరారయినారు, వారు లా 


డ్జీలకు చేరిరో! పరవశించుచు బొంబయి చిత్తగించిరో? 


179 


వ. అని వివరించి యట నుండి మరొక వీథింబడి యనాచ్చాదిత మలిన 
జల మార్గ సంతరణ చణులమైపోవుచు 


సన్నని సందు గుల్మహలు సంగడి బొగ్గులకొట్టు, దాని కా 
సన్నముగాగ నున్నది కసాయి దుకాణము, దాని ప్రక్షనే 
ఉన్నత పాఠశాల మరియున్‌ తొడత్రాక్కిడితో నిరంతరం 
బు న్నెసగూటి సందడి ప్రభుత్వపు గల్లు దుకాణ మొప్పెడిన్‌ 


శాలిబండా నొకా నొక సందు నిలచి 
ఘనతర ద్విపురుష భుజ గ్రాహ్య జఘన 
పిలువ రైక్షికు డొకడు వేవేగ వచ్చి 

చూచి తన బండి వడి మరల్చుకొని చనియె 


వ. కొంద రస్మాదృశ్యులు 


దారి కడ్డము నిల్చిన భారియువతి 
బాహుకోటరమందుండి బైటపడిరి 

చే రుమాలను ముక్కుకు చేర్చుకొనుచు 
క్రీగనుల నామె భీకరాకృతిని గనుచు 


వ. అట నుంది త్వర త్వర జని చని 
నేస్తమ! పాతబస్తి యిది నెమ్మదిగా పరికింపు, మేడ అం 
తస్తులలోన జిల్లుపరదాల మరుంగున సౌధజాల వి 


న్యస్త ముఖారవిందలు - కటాక్ష మధువ్రత శృంఖలా గృహీ 
తాస్తిక పాంథ లోక హృదయస్థ మరందలు - చూడు చూడుమా! 


180 


పున్నయ మరొక వంకకుం చూచి నిలంబడి 


అనురూపంబగు కారు ప్రాంగణమునం దాగంతుకం బయ్యె కే 
లిని చాలించి బిరాన పోవగ హవేలీలోన దైవారు చ 

లని పాల్రాతి మెరుంగుమెట్లు దిగి నిద్రాశేషకాషాయితా 

క్రిని విభ్రంశిత కైశికాంత సుమయోషి ద్రత్నమున్‌ చూడుమా! 


అట్టిటులైన హారములు, అప్పసమూడిన కొప్పు, చెమ్మటల్‌ 
పట్టినమేను, చెంపల కరంగిన పత్రయుగమ్ము ఓడికల్‌ 
గట్టుచువచ్చి ఆయమ ముఖంబున మీసముకట్టువోలె క్ర 
న్పట్టుచు పూరుషాయితమునన్‌ పరిపూర్ణత నిచ్చెగావలెన్‌ 


ఆ అదృష్టవంతుం డెవ్వడైన నేమి? 

నాకు నేత్రోత్సవంబు నానంద మొసగె 
లాతివానిదె యైన గులాబి తోట 

చూచి మురియనివాడు పశుఘ్ను డగును 


అనిన విని “తస్య తదేవమధురం యస్యమనోయత్ర సంలగ్నం” బను 
నార్యోక్తి స్మరించి సరిపెట్టుకొని నడచుచు 
ఈ పాతబస్తి ఎన్నేండ్లదో కాలంపు 
గడిదొంగ దోపిడిపడినయిల్లు 
ఈ పాతబస్తి ఎన్నేండ్లదో సొంపారి 
లొత్తబుగ్గల ముదిపొత్తుటాలు 
ఈ పాతబస్తి ఎన్నేండొ విరియబూచి 
పురుగుపట్టిన గులాబుల పొలమ్ము 
ఈ పాతబస్తి ఎన్నేండ్లా యెండి చివికి 


రంగింత చెడని నారంగ ఫలము 
181 


182 


వీథులవి సందు గొందులై వీటిపోయె 
సభ్యతాసభ్యతలు నొక్క చక్కి నొదిగె 
జీవకళ లిప్పటికిని శేషించినట్లు 
శిథిలగ్భహముల జిల్లేడు చెట్లు మొలచె 


దారు శిల్ప కళా శోభితమ్ములయిన 
ద్వార బంధాలు చిత్రవాతాయనములు 
పతనదశ నొందినను గాని పట్టువిడక 
చాటుచున్నవి పో! శాంతి సహనములను 


మదురుగోడపైన మంగళ వాద్యాలు 
(మోసినట్టి మహలు బోసిపోయి 
పాడువడిన మొండిగోడపై గుమిగూడి 
కాకు లరచుచుండె కనుము నేడు 


ఇహభోగంబుల నెల్ల కొల్లగొని యిందే మెక్కియుం ద్రాగి ఏ 
మహారాజో మునుపుండి పోయిన పురా మాన శ్లథా సౌధపుం 
(బ్రహరీగోడల పంచదించుకొని పెన్‌ పట్టాలనుంగట్టి ప్ర 
త్యహమున్‌ కాపురమున్న పేద లెవరయ్యా! పాతబస్తీజనుల్‌? 


జలతారుం బరదాలు జార్చిన గవాక్షాలన్‌ ప్రతీక్షా దృగం 
చలయై ఏ జవరాలు మేల్ముసుగులోనం బుచ్చు నిట్టూర్పు గా 
డ్పులు ఇచ్చోట ఘనీభవించినవి ఏమో గాని, శేఫాలికా 
కలికా కోశ కషాయ గంధముల నాఘ్రాణింతు మిప్పట్టునన్‌ 


అమ్మెలి ముసుంగున వ్య 

క్రమ్మగు మోచేయి నిండు గాజులుగల కెం 
దమ్మికరంబులకున్‌ పూ 

లమ్మిన యెడ నేడు కట్టెలమ్ముచునుండెన్‌ 


గోడలు మాత్రమే నిలిచి గొప్పభవంతులు ప్రకృవీధికే 
ఊడనిబాడు గొందులయి యున్నవి, కొందరు కోడెకాండ్రు ఆ 
నీడల గోడ నానుకొని నిల్చిన కన్నెమిటారి సిగ్గు చెం 
డాడుట జూచి చూడనటు లా గది సందుల దాటుచుండగన్‌ 


అప్పు డచటికి పరచి ఒక్కాదకుక్క 

దిక్కుతోచక వచ్చి మా ప్రక్క నిలచె 
దాని వెంటాడు కుక్నలదండు చూచి 
పెదవి కిమ్మనకుండంగ వెళ్లినాము. 


అచ్చట నొక శిథిలభవనంబుం జూచి 


సాహసమొప్ప లోపలికి చన్న - శతాబ్దుల అంధకార సం 
దోహము పేరికొన్నటుల దోచెను, విశ్లథ సౌధ జాలికా 
రోహిత భీకర భ్రమ దులూక గణమ్ములు కత్తిపోట్ల కో 
లోహలమున్‌ కనం బరచులాగున లేచెను మమ్ము జూచుచున్‌ 


అటనుండి యొక్క విసరున నావలికిం జనుచుండ 


ఆవలి ద్వారమం దొక అడ్డు నిలంబడె నాంజనేయుని౯ 
భావమున౯ స్మరించి తలవంచి గభాలున బెటివీధికిం 
బోవుచునుండ నా పడతి బూతులు తిట్టెను “కంద్లులేవ? నీ 
దౌ వలచేయి నా కెచట తాకె! నటంచు దిసంతు కొట్టుచున్‌ 


183 


184 


ఏదొ పెద్దమనుషులు పోనిమ్మటంచు 
పలికి రచ్చట మెలగెది ప్రజలు చూచి - 
పెద్ద మనుషులకే యిట్టి బుద్దులుండు 
ననుచు ఉరుదులో తిట్టిన దామె మమ్ము 


అంతట వెనుక చూపులేక వడివడిగా పోవుచుండ ద్రోవలో శాస్త్రి 
కాకస్మికంబుగా నపస్మారంబు సంఘటిల్లిన సోడాబుడ్డి నీళ్లాతని 
ముఖంబుపై జల్లి త్రావించి తెప్పిరిల్లం జేసిన దరువాత “నీకేమయ్యె” నని 
యడిగిన నాతండు 


పెరడు బిరాన దాటి మదిబిందెలపై తడిబట్ట కప్పిన 

ట్లురు కుచ కుంభ పాళిపయి నుల్లిపొరం బురడించు వస్తముం 
బరిచి కమీజును ౯ బిగుతుపైజమ దాల్చిన కుజ్జదోర్తు తా 
బిరబిర వచ్చి నన్గని శపించెను నామది మూఢమై చనన్‌ 


అనిన నాలుగు చీవాట్లంబెట్టి స్వస్థత గలిగించి తోడ్కొని పోవుచుండ, 
నెదుట నొక పెద్ద "హోటలు ముందు 


పేద చెయ్యి సాచె పెద్దమనిషి జేబు 
వెదకె - సిగరుబాక్సు వెలికి తీసె 
మరొకజేబు వెదకె - మాచిబాక్సును తీసె 
భగ్గుమనెను పేదవాని గుండె! 


మరియు నచ్చట 


విటుడు పొగద్రాగు జరదాను వేశ్య నమలు 
మూర్చు డది చూచి పీల్చును ముక్కుపొడుము 


అనుకొనుచు నట నిల్వకా వెనుక నడువ 
సాగితిమి సొరంగము వంటి సందునబడి 


తమ్ములపుటుమ్మి పైబడి తడుతుమన్న 
వెరపుచేత ఆ ఇరుకైన వీథి యందు 
తప్పుకొనిపోవ నొక్కెతె తలుపుతీసి 
చేయనే చేసె ఘోర నిష్టీవనంబు 


కోప మూనితి మా కామె రూపు - రేఖ 

హర్ష మొదవించె తచ్చిథిలాంశుకమ్ము 

శ్వాసకంపితమైన వక్ష స్థలంబు 

యామ పర్యంత శయన సంయమిత కబరి 

ఇరుపక్షంబులలోన కొట్టుకొనువా రెవ్వారికిం గాని మ 

త్సరముం దక్క మతంబు లేదు మరియున్‌ దైవంబునున్‌ లేదు ము 
స్మరు లున్మాదులు చీడపుర్వులు ప్రశస్తంబై విరాజిల్లు నీ 

శ్వర నిర్దేశ విధాన మంతటికినిన్‌ వైరుల్‌ దురాచారులున్‌ 


కుళ్లెను పండ్లని గోలుగోలున నేడ్బె 
బండిపై పండ్లమ్మి బ్రతుకువాడు 
కాయగూరలు ఎండిపోయె నంచు దిగులు 
పడినాడు చక్రాలబండివాడు 
పాలపొట్లమునకు పైసలు లేవాయె 
చాయినీళ్లకు వాచిపోయె కూలి 
ఆకొన్న బిడ్డను పైకెత్తుకొని ఏడ్పు 
పోకార్చ వివశయైపోయె తల్లి 
185 


186 


క్షేమ మరయ బ్రయాణాలు చేయరాదు 
జ్వరపడగరాదు, ఆస్పత్రి చనగరాదు 
చావరాదు సాధారణ జను డెవండు 
'హైదరాబాదునందు కర్‌ఫ్యూ దినాల 


నలువం డ్రిచ్చట మానవత్వమును మంటం గలి గగ్గోలుగా 
ఎలుగెత్తించిన ఘోరదుర్హటన లెన్నెన్నో! మతోన్నాదినీ 

మలిన క్రూర కరాసిచే నిట గులాంయాసీం కవిగ్రేష్ణు గుం 
డెల రక్త మ్మది మొండిగోడలకు చిందెన్‌ లోకమల్లాడగన్‌ 


(ప్రాణభయంబుచే పరదయాగతి కెంత తపింతురో పర 
(ప్రాణులమీద నంతటి దయన్‌ పరపింపరె - ఈ జగంబునన్‌ 
ప్రాణముకంటె ప్రీతికరమైన పదార్థము లేదు, తత్పరి 
త్రాణముకన్న మేలయిన ధర్మములేదు తలంచి చూడగన్‌ 


మిత్రమా! ఇక నింటికి బోదము పద. 


జన సమ్మర్ద పథం బది 

దనుకొందగ ప్రజలు రాత్రి తొమ్మిది దాకన్‌ 
కొనుగోలు ముమ్మరమ్ముగ 
కొనసాగించెదరు మంచు కురిసినయేనిన్‌ 


ఎలయుచు మెండుగా పడమటెండ పయింబడకుండ నల్లబ 
ట్టలు నిలువెల్లగప్పిన మిఠాయి దుకాణపు గాజుతొట్లలో 
పల మెలమెల్లజేరి చుడవా తినుచుండిన బాలమూషిక 
మ్ములు సుఖజీవమ్ము సలుపున్‌ చలికాలము నెండకాలమున్‌ 


(ప్రొద్దు క్రుంకగ చలికి వాపోవువారు 
వెచ్చదనమున కిచటికి వచ్చుచుంద్రు 
చాలగలవు సారాదుకాణాలు మరియు 
తీయతీయములైన మిఠాయి కొట్లు 


కన్నెపిల్ల యొకతె బామ్మగారివెంట 
వచ్చుచున్నది నిండు జవ్వనపు పసలు 
వెన్న మీగడ నేతులు తిన్న మిసలు 
త్రోవ పొడవున సొగసులు తుసికిలంగ 


క్షణము సమవీక్షణము త 
క్షణమే చంచల దపాంగ సంవీక్షణమున్‌ 
క్షణ మాభరణేక్షణమును 
క్షణక్షణ విలక్షణములు సఖి వీక్షణముల్‌ 


నడుమున చేయి పెట్టుకొని నమశిరంబున మన్మరాలి వెం 
బడి ముసలామె, చేతనొక పర్ఫును గైకొని కోడెప్రాయపుం 
బడతియు వచ్చునప్పు డటు(ప్రకృన వీధి విటుండు తాకి హ 
త్తెడు సమయాననే హతవిధీ! మొదలయ్యి కరెంటు కోతయున్‌ 


క్రన్ననే విద్యుద్దీపము 

లన్నియు నపు డారిపోయె నా చీకటిలో 
కన్నులు విచ్చితిమో! మరి 

పన్నుగ మోడద్చితిమొ బోధపడనట్లయ్యెను 
దడబిడలతో హడావుడిపడుచు జనులు 
అరుగుచుండిరి ఒండొరు నొరసికొనుచు 
ముసలిది లబోదిబోమని మొత్తుకొనిన 
విడువదాయె కౌగిటనుండి వీథి విటుడు 


187 


అవ్వల దుకాణదారులు 

కొవ్వొత్తులు వెలుగజేసికొనుచుండగ నా 
జవ్వని మిఠాయి కొట్టున 

రివ్వున బరువెత్తి ఓసరిల్లుచు నిలచెన్‌ 


పాతబస్తి ఇద్ది బాగు చేయక యున్న 
నగరజీవితమ్ము నాశనమ్ము 

కల్లు పాక నిప్పు చల్లార్చకుండిన 
యజ్ఞశాల కద్ది అంటుకొనదె? 


విధుబింబము కనుపట్టెను 

శ్లథ మెరుగని చార్మినారు సౌధోపరిపై 
విధు రాధుర మకరధ్వజ 

వధూ కర గృహీత శీథు పాత్రిక పోలెన్‌ 


188 


శ్రీహరి చింతా నిరత 

వ్యాహృతి సౌందర్య భక్తి భావాపేక్షా! 
సాహాయక యువభారతి 

సాహిత్య మహా సమాజ సముపాధ్యక్షా! 


మిత్రమా! అదిగో చూడుము, తైలోక్య సమ్మోహన సుందరాంగులు శ్రీ 
రాధాకృష్ణ యుగళ కిశోరులను 


బాలుడయ్యును గోపపాలనా ఖేలనా 
యత గిరిరాజ ధరైక పాణి 
నీలుడయ్యును జగజ్ఞాల మానస మహా 
తిమి రావహార ప్రదీప దీప్తి 
వీరుడయ్యును సుకుమార గోపాంగనా 
బంధుర నయనావబద్దమూర్తి 
ఆభీరుడయ్యు మహాభీకర భవ పా 
రావార పతన భయాపహారి 
నందగోపుని భూరిపుణ్యవ్రజమ్ము 
సకల వేద శాస్రోపనిష ద్రసమ్ము 
నాదు హృదయమ్మునందు ననారతమ్ము 
తనరుగాత! ఆనంద బృందావనమ్ము 


189 


190 


నందనందను నెమ్మేని నలుపు మెచ్చి 
నీలివసనమ్ము దాల్చె రాధాలతాంగి 
రాధ నెమ్మేని బంగారు రంగు మెచ్చి 
అచ్యుతుడు తాల్చి రమ్య పీతాంబరంబు 


మకుట శిఖీపింఛ మండన మండితాయ 
ప్రాంశు కంజ కింజల్మ నిభాంశుకాయ 
రాధికారాధితాయ వంశీధరాయ 

మురహరాయ కృష్ణాయ నమోనమోస్తు! 


జారుడౌదువు వ్రజవధూజనుల కెల్ల 

చోరుడౌదువు మృదుమానసులకునెల్ల 
ధ్యేయుడౌదువు పరమయోగీశులకును 
జారచోరావతంస కృష్ణా! నమోస్తు! 


మందిరంబున కొంతసేపు విశ్రమించిన బుజ్జిజోస్యుల పున్నయాఖ్యుండు 

పరమతంబుల పరిహాసంబు సేయ నాతనికి బుద్ధిగరపం దలంచి సర్వేపల్లి 

రాధాకృష్ణ మహాశయుండు ప్రచరించిన కఇరహనమే సంస్కృతి” యను 

వాక్యంబున కర్టంబు చెప్పి, నీ వాహార్యబుద్దిని ఆచార్యోపాసనంబు నీకు 
థి యఖ 

(శేయంబని బోధించి 


నిగ్రహమింత లేదు, ఒక నిష్టయు లేదు అశేష పండిత 
ప్రాగ్రసరుండ వీవు బహుభాష్యములం బఠియించినావు హా 
స్యగ్రథితంబు నీ పలుకుశాస్త్రము నీకు మనోవినోద సా 
మగ్రియె అయ్యిగాని పరమార్థము దెల్పనిదయ్యి మిత్రమా! 
గుడి మసీదు చర్చి గురు మహాద్వారాలు 

ఈ ధరిత్రిని జగదీశ్వరుండు 


పలువిధమ్ములైన ప్రార్థనారాధన 
లందుకొనెడి పుణ్యమందిరాలు 


గుడిని మసీదున చర్చిని 

నుడుగక ధర్మప్రచార మొనరించెడుచో 
కడుకొని అన్యమతంబుల 

చెడదిట్టిన దేవుడెంత చింతిల్లునొకో! 


భగవన్నామము గూర్చిన 

తగవులు చూడంగ హృదయతాపము కలుగున్‌ 
భగవద్రూపము గూర్చిన 

జగడాలును గుడి మసీదు చర్చి తగాదాల్‌ 


పేరును మరి భగవంతుని 
ఏ రూపము మిథ్యకాదు ఈశ్వరు డనలా 
కారంబు భంగి వస్తు 


స్పారణమున వ్యక్తుడగును బహురూపములన్‌ 


చేరి మహమ్మదీయులు మసీదు ముఖంబున మోకరిల్లుచు 
న్నారలు, కైస్తవుల్‌ నిలచినారలు బారుగ చర్చిలోపలన్‌ 
వారల పూజలందుకొనువాడు పరాత్సరు డమ్మహా కృపా 
పార పయోబ్బి కృష్ణభగవానుడె యంచు తలంచు మిత్రమా! 


మత సహిష్ణుత దేశ సమగ్రతకును 
ప్రజ సమైక్యతయే దేశ భద్రతకును 
(ప్రాతిపదికలు వీని గాపాడుకొనిన 


191 


192 


అఖిల భారతావనికి పురోభివృద్ధి 
ప్రజను వోటర్లుగా జూచు పాడుబుద్ధి 
మానినప్పుడె కలుగు సమైక్యసిద్ధి 
మత రహిత సమభావ సమ్మాన దృష్టి 
ఈ మహెూర్వికి సతము శ్రీరామ రక్ష 


మత సామరస్య పుణ్య 

ప్రతునికి దైవోపలబ్ది వైళమ కలుగున్‌ 
మత విద్వేషికి దైవం 

బతిదూరము నరకపాత మాసన్నమగున్‌ 


అదిగో చూడుము, పండిత నెహ్రూ విగ్రహంబు, మహాత్మా! నీ యాశయం 
బేమి? 


నీ ధాత్రిన్‌ మతసామరస్యము ప్రశాంతిన్‌ దేశ సంపూర్ణతా 
ప్రాధాన్యంబు నెజింగి జాతిపిత కింపైనట్టి సిద్ధాంతమే 
ఆధారంబని విశ్వసించిన ప్రధానామాత్య! నీవై నిరా 
బాధంబైన ప్రభుత్వమిచ్చితి ప్రజాస్వామ్యంబు వర్ణిల్లగన్‌ 


ప్రకటంబైన స్వరాజ్య దీర్గసమర ప్రాజ్యేతిహాసమ్ములో 

ఒక ముప్పాతిక భాగమెల్ల భవదీయోదార సంవిత్ముటుం 

బక వృత్తంబె సువర్ణ పంక్తుల లిఖింపంబడ్డదో లోకనా 

యక చూడామణి! మాన్యపండిత జవాహర్షాలు నెహ్రూమణీ! 


మిత్రమా! ధర్మంబన మతంబు కాదని యెరుంగుము “రామో విగ్రవాన్‌ 
ధర్మ యనునది సత్యమే. “కృష్ణో ధర్మ స్పనాతన$ యని వేద విదులందురు. 


ప్రకృతిని బట్టి దేశమునుబట్టి వ్యవస్థనుబట్టి అర్చనా 
దికములు భేదముండు, నది దేవుని కిష్టమె వానిగూర్చి న 
వ్వకుము కుతర్మమాడుచు నవజ్ఞ యొనర్పకు సర్వలోకనా 
యకు డయినట్టి కృష్ణ పరమాత్మను ఖీన్నుని జేయబోకుమా? 


ఈశ్వరునికి హద్దులు నిర్ణయించవద్దు 

హారి సాకారుడే నిరాకారు డగుట 

వ్యక్తుడై నట్టివాడె అవ్యక్తు డగుట 

ఈశ్వరుని విలక్షణమని ఎరుగవలయు 

ప్రతి జాతీయుని యందు ఆస్తికత మాత్రం బుండినం జాలు ఏ 
మతసిద్ధాంతమునైన నమ్ముకొని ఏ మార్గంబు నందైన స 

మృతి పైనించితిమేని కల్లు పరిణామం బొక్కటే - చేరు దై 
వతముం గూడ నొకండె - ఎందుకు వృథావాద ప్రభేదమ్ములున్‌ 


దైవముల కభిప్రాయభేదాలు లేవు 
(గంథములయందు భిన్నధోరణులు లేవు 
సర్వతోముఖుడైన ఈశ్వరుని జేర్చు 

నగర ఘంటాపథాలు నానా మతాలు 
దేవకీనందనుడు సర్వదేవమయుడు 

క్షితి పరస్పర దేవ తాక్షేప కలహ 
తామసికులందు బుద్ధి భేదంబు దక్క 
వస్తు భేదమ్ము లేదు దైవంబునందు 


తలపగ ధర్మమన్న నది తత్వము (బ్రహ్మము నౌనుగాని వం 
తలిడు మతంబు కాదది సనాతన మానవ ధర్మమేమిటో 
తెలిసికొనందలంచిన నధీతమొనర్పుము గీత; ధాత్రి స 

తులు డనిపించుకో - పరులకుం బ్రతిమానముగాగ నిల్చుకో 


193 


194 


దేశ నామ రూపముల కతీతుడైన 
కృష్ణభగవానుడు సకలాకృతులలోన 
మనము పేర్కొన్న సకల నామములలోన 
సర్వదా సుప్రతిష్టుడై జగతి వెలయు 


వనజాత ప్రభవాది పూజితుని సర్వవ్యాపియౌ దేవునిన్‌ 
మన అజ్ఞానముచేత అల్పునిగ సీమాబద్దునింజేసి ని 
ల్సిన దోషంబది చాలదన్నటుల గర్డింపంగ నేలా? పరా 
రృనలంబొందు పరాత్సరుం డిచట అల్లా పేర శోభిల్లినన్‌ 


హిందు ముస్లిం తగాదాలు ఎవరి చలువ? 
స్వార్థపర రాజకీయనాయకుల చలువ 
హిందు ముస్లిము లన్యోన్యహితులు నగుచు 
మనగ లేదటె? స్వాతం[త్యమునకు ముందు 
నాల్గు పావలాలు నాల్లుగా తలపక 
ఒక్క రూప్యమనుట ఒప్పుగాదె? 
వివిధ మతజనాల వేరుగా నెంచక 
భారతీయులనుట బాగుగాదె! 


ఒక్క దేవుని బిడ్డలై యున్న నరులు 
మతము పేర నొండొరు పరిమార్చుకొనుట 
నష్టమును కష్టమును పరిభ్రష్టతయును 
కలుగజేయుట ఎంత అజ్ఞానమగునా! 
ద్వేషవైరాలతోడ జీవించువాడు 

కాంతి సౌఖ్యాలం బొందడు; అంతెకాక 
తన కుకర్మల ఫలముచేత సుఖశాంతు 


లందజాలడు మరుజన్మలందుగూడ 
జీవుడు హిందువ? ముస్లిమ? 

ఏ నాడును కాడు మనుజుడిందు స్వకర్మో 
ద్భావశుభాశుభ ఫలముల 

(బోవగా తాననుభవింపం బుట్టినవాడే! 


అన్నలు తమ్ములై యిచట హైందవులున్‌ మరి ముస్లిముల్‌ స్వదే 


శోన్నతి కుద్యమింపదగియుండును గాని, మతాలమార్చిడుల్‌ 
కన్నెరతో పరస్పరజిఘాంసలు హింసలు కక్షతోడ తా 
మున్నటువంటి యింటిని సముద్ధతి ధ్వంసము చేయజూతురే! 


మనుజ జన్మకు ఇంతకంటెను ధరిత్రి 
నధికవైఫల్యమేమి? దివ్యతను పొంద 
వలసిన నరుండు నీచయోనుల జనించు 
వైర జనిత కుకర్మల వలన మరల 


సకలా నైక్యములందు ఏకతను సంస్థాపించుటే భారతీ 

య కళాధర్మము - భారతప్రజల ధ్యేయం బిద్ది కొంపోయి వి 
శ్వ కళారంగమునం బ్రతిష్టిత మొనర్చంజేసి ఆత్మీయతా 
మకరందంబున తృప్తిగొల్చవలె నమ్మా శాంతి సౌఖ్యాలకున్‌ 


గీతను సర్వభూతహితు కృష్ణుని దివ్యచరిత్రమున్‌ సమా 
మ్నాత మొనర్చి నెమ్మదిని నమ్మిన భారతదేశవాసి ఏ 
జాతిని ఏ మతంబును ప్రజన్‌ నిరసింపడు అంతెకాదు; సం 
ప్రీతిగ సర్వదా సహకరించును తజ్జన ధర్మరక్షకున్‌ 


195 


అంతకాలమునందున్న ఆశయమ్ము 
ననుసరించియె మరుజన్మ మనకుగలుగు 
నన్న గీతోక్తి నెద నమ్మియున్నవాడు 
వెంటనే వైరభావమ్ము విడువవలయు 
హిందువును వైరిగా నెంచి ఈల్లునట్టీ 
ముసలమానుడు మరుజన్మమునను తాను 
హిందువుగ పుట్టి ముస్లింల హింస చేయ 
దలచుగావున వైరమ్ము వలదు వలదు 


ముస్లిమును వైరిగా నెంచి ముగియు హైంద 

వుండు మరుజన్మమున ముస్లిముగ జనించి 

హైందవుల జంప నుద్యుక్తు డగును గాన 

కర్మభూమిని వైరానుకాంక్ష తగదు 

ఇది అసమర్థతాస్థితిగ నెంచి దురాక్రమణంబు చేసినన్‌ 
గొదకొని శత్రువున్‌ తరిమికొట్టెద, రాతని యింటిదాక నం 
టెద రిటు భారతప్రజలు డెబ్బదికోట్లొకటై ధరాతల 
మ్మదరగ వీరదాశరథులై విజయోత్సవ పాండవేయులై 


మధురిమంబెందు గలదు? (ప్రేమంబునందు 
విషదహనమెందు గలదు? విద్వేషమందు 
(ప్రేమకు జీవనంబను పేరు గలదు 
ధాత్రిప్రేమవినా జీవితంబు లేదు 


విలువయనంగ కేవలము విత్తముదే యని ఎంచువారు ని 

ర్మల ప్రియతామహంబయిన మానవ జీవితమందు సాజపుం 
విలువ లెజుంగ రట్టి పదవీ స్ప లహయాళులు దుఃఖభాగులై 
సలిపెడిదేమి? ఈ ప్రజ కొసంగెడి దేమిటి? దుఃఖమే యగున్‌ 


196 


మానవాళిలో గల అసమానతలను 
అణచునట్టివి రాజకీయములు కావు 
ప్రేమ కరుణార్ద భావ నిస్సీమమైన 
రస భరిత హృదయ ప్రసారతలె కాని 


తాదాత్మ్యంబును సర్వమానవ సుహృద్భావంబు గొల్పన్‌ రస 
'ప్రాదుర్భావ మొకండు తప్ప మతతత్త్వం బెద్ది ఈ మానవాం 
బోధిన్‌ ఏకమొనర్పజాలదు దయన్‌ బుద్దుండు క్రీస్తున్‌ కబీ 
రాదుల్‌ నానకు ప్రేమ మైత్రిని సమైక్యం బపు సాధింపరే! 


మతము రసహీన కఠిన కర్మములవలన 
తీవ్రమై మనుష్యుల విడదీయగలదు 
హృదయమున రసమున్ననే ఒదువు నిలను 
శీల జనతా జనార్దను మేళనమ్ము 


కావలె సేవ కూలిపని కాదది అర్చన - రోగిరూపియై 
దేవుడు నా గృహాన కరుదెంచె నటంచు తలంచి వైద్యుడున్‌ 
సేవయొనర్చగా నతని జీవితమున్‌ సఫలంబు - ఈ పవి 
శ్రావని లోకమాన్యయగు నాతని తల్లియు ధన్యురాలగున్‌ 


నీ యది వర్తకంబె యగునేనియు నీ క్రయ విక్రయంబులన్‌ 
న్యాయ మనేది యుండిన మన; పరిశుద్ధియుగల్లు - సంసృతి 
శ్రీయభివృద్ధి నొందును - పరిగ్రహ జీవనమందు నంతిమ 
ధ్యేయము పొందవచ్చు జగమెల్లను ధార్మికమై సుఖీంపగన్‌ 


197 


కష్టించు మొనగాని కండలే శ్రీలక్ష్మి 
ఇల్లాలి మొగమున నింపు నింపు 
శస్త్ర సజ్జితమైన సైనికుల కవాతు 
పర్వజేయు ముఖాన గర్వరేఖ 
ఘన జలాశయముల గళదంబు ధారలు 
పల్లెపల్లెకును నివ్వాళు లొసగు 
కోటి పారిశ్రామికుల అవిశ్రాంతత 
శతకోటి కిచ్చు విశ్రాంతి సుఖము 


సరగ బడినుండి యింటికి తిరిగివచ్చు 
పిన్నవారల పరుగులో నున్నదేమి? 
నవనవోన్మేషమైన ఆనందఖేల 

భావి భారత సౌఖ్య సౌభాగ్య లీల 


వ. విని విని పున్నయ్య గోడకు తగిలించిన ఛాయాపటంబు చూచి, నీతో 
నుండిన యా రాజకీయనేత ఎవరు? 


నీతి చెప్పిన కవికి సంప్రీతిగలుగ 
పూలదందొక్కటియు వేయబోదు ప్రభుత 
బూతు చూపించు చిత్ర నిర్మాతలకును 
రాయితీ లక్ష లిచ్చి సాహాయ్యపడును 


వ. నిజము పలికితివి. ఆతండు రాజకీయ నేత కాడు. 


తొడరి ప్రసిద్ధ పండితులతోడ ఫొటో దిగువారె వీరు! మూ 

రెడు వసనమ్ము బొడ్డును మరీ మరి క్రిందికి జారగట్టి వ 

చ్చెడు సరిక్రొత్తదౌ నటికి చేరువ నిల్చి ఫొటోకు అంగలా 
198 


ర్చెడు మన నాయకటబ్రువు లిసీ! మరిచెప్పకు మట్టివారలన్‌ 
ఈ సినిమాల వారికిని ఇంచుక బాధ్యత లేదొ ఏమొ పో 
లీసుల పాత్ర హేయమొనరించు కథానకముల్‌ వెలార్చు ప్రొ 
డ్యూసరులాటకట్టు వెరవుండిన రక్షిగణాల కాత్మ వి 
శ్వాసముగల్లు దేశమున వర్ధిలు నప్పుడె శాంతిభద్రతల్‌ 
ఎంచగ చిత్రసీమ గడియించిన నల్లధనం బదెల్ల ని 
శృంచలమైనదై తమ కసమ్మతుడై నటువంటి నాయకున్‌ 
దించుట కేని, లేక మరి తేకువతో తమవాని గద్దె నె 

క్కించు టకేని తోడ్చడు నొకించుక దక్కదు పేదవానికిన్‌ 


ప్రజలు మనస్సుకుం బురుగుపట్టిను స్వార్థపిశాచి పూజలన్‌ 
భజనలు సేతలో మునిగినారు, మహాత్ములు నెంద రెంద ర 
కృజముగ భూమిపై దిగినగాని ప్రబోధమొనర్చిరేని ఈ 
రుజను తొలంపలేరు- (ప్రజలున్‌ మరి స్వస్థత పొందలేరునున్‌ 


అనిన శాస్తి యింతకు నీయభిప్రాయంబును ప్రబోధంబును ఏమనిన 


విత్తబలంబుచేత పదవీ స్ప ఎహ హెచ్చు టరిష్టమందు; రు 
న్మత్తతనొంది దేశము సమగ్రతకంటె సమృద్ధికంటె స్వా 
యత్తతకంటె మేల్పదవు లబ్బుటె ముఖ్యమటంచు దేశవి 
చ్చిత్తికి దారి తీయకుడు సిగ్గిలిపోవ బ్రజాప్రభుత్వముల్‌ 


ధనమును కీర్తియున్నది స్వతంత్రుడ నేనని విజ్ఞవీగకో 

మనిషి! క్రమ క్రమంబున సమస్తజనంబుల ప్రాపు తగ్గి పో 
యిన తరి ఒంటివై వగతు, 5 సకలమ్మును సామ్యబుద్ధితో 
తనదనుకొన్నయాతడె స్వతంత్రుడు - ఉత్తమ పౌరుడాతడే! 


199 


భాషనుబట్టి వేషమునుబట్టి మతంబునుబట్టి ప్రాంతవై 

శేషిత బట్టియున్‌ జనుల జీల్చుచు చిక్కులు పెట్టుచున్న వి 
ద్వేషుల ఉగ్రవాదము నెదిర్చినయప్పుడె శాంతి - క్రాంతి - ఉ 
న్మేషము భారతావనికి మేటిమగల్‌ మరి మేలుకోవలెన్‌ 

మతము రాజకీయ మార్గంబు చేగొన్న 

మానవత్వ మెల్ల మంటగలయు 

పాముపుట్టలగును ప్రార్థనాలయములు 

ఘాతుకతయె రాజనీతి యగును 


వ. అదియునుంగాక 


త్యాగికి వీరు చూపిన కృతజ్ఞత ఎట్టిది? టంగుటూరినే 
లాగి తదీయకీర్తికి కళంకము తెచ్చెడి తుచ్చులైన దు 
ర్భాగుల నీతిబాహ్య పరిపాలనలో నిజలాభ కాములౌ 
భోగులె కాని, త్యాగు లిక పుట్టరు పుట్టరుగాక భూమిపై 


వ. అనిన శాస్తి ఫీన్నుండై 


మిత్రమ! అంతమా టనకు, మేదిని త్యాగము స్థైర్య ధైర్య సు 
క్షత్రియ ధర్మము న్నతడు జన్మమునందకపోడు, ఏకతా 
ఛత్రము క్రింద సర్వజన సంతతి తేవకపోడు శాంతి సౌ 
(భాత్రము నీడ్యసుస్థిరతలన్‌ గలిగింపకపోడు జాతికిన్‌ 


వ. ఇంక నీ విషయంబుల టబ్రస్తావించి నీకు రక్తపుంబోటు కలిగింపను 


పద. టాంకుబండుపై బొమ్మలను చూచుచు నీ సాయం సమయంబు 
నుల్లాసంబుగా గడుపుదమనిన నచ్చోటికిం జేరిన శాస్ర్తి సాతవాహన 
విగ్రహంబు చూచి 


200 


జలధివ్యాపిత సాతవాహన మహాసామ్రాజ్య ధౌరేయ! అ 
గ్గలమౌ నీ అమరావతీ పరిషదగ్రస్థాయి కావ్యప్రశం 
సలు కాళ్ళీరము జేర ప్రాకృతిక భాషా పోషణోన్నేషితో 
జ్ఞ్వులగాథా మధుకోశ! హాలధరణీశా! నీకు జోహారువుల్‌ 


ఓ కమనీయ కోమల మహోదయ! హాలనృపాల! నీ వసం 
ఖ్యాకముగాగ ప్రాకృతము నందలరించు మనోజ్ఞగాథ లే 
కైక మహాప్రబంధశతక ప్రతిమానమటంచు భావ హే 
వాకిత నుగ్గడింత్రు రసవాదులునున్‌ ధ్వనితత్త్వ వేదులున్‌ 


అవి ప్రశంసించు శాస్త్రినిం జూచి, సాతవాహనుం డాంధ్రుందని సంబర 
పడుచుంటివి కాబోలు, సరిసరి. గాథాసప్తశతి తెలుగున లభింపదు. 
అది యట్లుండె ఈ బొమ్మలేవో పరికింపుము. 


రూపు రేఖ మారె రోజులు మారెను 
భావములను మారె భాష మారె 
ఘోరమైన యిట్టి తారుమారును గాంచి 
బోరుమనుచు నెడ్పె బొమ్మ లెల్ల 


(ప్రతిమలార! టాంకుబండుపై కాకుండ 
గండిపేట గట్ల నుండిరేని 

ఏకతమున మీరు ఏద్చెడి కన్నీరు 
మంచినీటి కొత మాకు తీరు 


దోమలు మిమ్ము కుట్టవు ప్రతోళిని చెత్తచెదారమున్న మి 
మ్మేమియు చేయలేదు, మెదడించుక వాయదు, అంటువ్యాధి సం 
క్రామము కాదు ఆ పసిమికార్డులు అక్కరలేదు అగ్రుధా 
రాముఖులైన మీకును జలమ్మొసగన్‌ పనిలేదు మాకునున్‌ 


201 


తిండికి లేక నీటబడి త్రెల్లినవారల, మూర్ధపాలనా 
దండముచేత జీవికలు దప్పినవారల, ప్రేమ పుచ్చి లో 
పుండయి కాలుజారి పడిపోయినవారల లెక్క పెట్టుకొం 
చుండుడహో! బలే పదవులొప్పెను మీకును టాంకుబండుపై 


సమ్ముఖముందు ఘోరకలి సాగినగాని తటస్థ వైఖరిన్‌ 
కిమ్మన రాత్మహత్య లుడిగింపరు (ప్రాంతకులాభిమాన మౌ 
ధ్యమ్ము తిరస్మరింప రవునౌ మిము బొమ్మలజేసి పెట్టి ద 
ద్దమ్మల జేసినారముగదా! పడియుండుడు మీరు మా వలెన్‌ 


ఏకముగాగ చేతుము గణేశనిమజ్జనమున్‌ తదుత్సవా 

లోక సజీవ మూర్తులయి హత్రుళ్ళుచు మీరును టాంకుబండులో 
దూకెదరేమొ! మీకునయి తొమ్మిదికోట్లు వ్యయించినాము మా 
రూకలు నీటి పాలగునురో! అట మీరు బుడుంగుమన్నచో 


చేపలకోసమై అటకు చేరిన కాకులు గ్రద్దలున్‌ ప్రతి 

ష్టాపిత కృష్ణరాయల భుజమ్ముల మీదనె కాక తత్మిరీ 
టోపరి గూరుచున్నవి మహోదయ! అల్ల తురుష్మరాజ్యమం 
దీ పగిదిన్‌ నినున్‌ పరిభవించినవారలు లేరుగా ప్రభూ! 


వ. నిన్ను దేవాలయంబుల (గంథాలయంబులం బెట్టుకొని పూజించితిమి 
గాని యిట్లు వీథిపాలు చేసినవారముగాము అనునంతలో శాస్తి యా 
కాకులం దరిమివచ్చి నన్ను బ్రసన్నుంగావించె నమ్మరునా డిరువురము 
నుమాయిషుకుం జని 


దేహపటుత్వ మింతయును తీయదు - తళ్ళును బెళ్ళుపోదు ఉ 

త్సాహము తగ్గ దేబది వసంతములైనను ఇంకనున్‌ పసం 

దై హెయలొల్మబోసెదవు హైదరబాదు రసజ్ఞలోక సా 

మూహిక ప్రేయసీ! ముసుగువుచ్చి కనుంగొనవో నుమాయిషీ! 
202 


తెలుగున గజళ్లు పద్యాలు కలిపినట్టి 
దాశరథి కవితాసుధ ద్రాగినావా 
వన్నెచిన్నెలు మన్నిక గొన్న జాణ 
వయితివో నటీ! బంగారు వయసు నీది 


వ్రాలిన సంజలందు చలిరాత్రుల వెచ్చని ఆటపాటలన్‌ 
(గాలు నుమాయిషీ! గడనకత్తెవు వేడుకచానవై ననున్‌ 
రాలిన నీ కళావిలసనమ్ములలోన నసంఖ్యమౌ కళా 
శాలలు లేచె - దిద్దుకొనసాగె జనమ్ము సుజీవనమ్ములన్‌ 


ఇందలి దర్శనీయమగు నెద్దియు నీదగు ముద్దుముచ్చటల్‌ 
పొందుటకే - ప్రపంచకములోని పరిశ్రమకారులెల్ల నీ 
అందపుమేని చీర సరిగంచులు దిద్దుటలో నిమగ్నులై 
యుందురుకాదటే! నవనోజ్ఞ్వలవేషివహో! నుమాయిషీ! 


ఎన్నడు నెండకన్నెటుగ కెయ్యెడనుం గనరాని భాగ్యసం 
పన్నుల జూడుమా! దిగుడుబావుల వాలుగచేపలం బలెన్‌ 
తిన్నగ నీదినట్టు లరుదెంతురు ఇచ్చటికోయి మానిసీ! 
కన్నుల కగ్గమయ్యెడు సుఖం బెవడాపగలండు చూడుమా! 
కేవలన్‌ భిన్న సంస్క తులకేంద్రము చిక్కడపల్లిలో బడే 
చావిడిలోన కోఠి సరసన్‌ సులతాను బజారులోన నీ 
వేవిధమైన నాణ్యతల నెన్నుదువో అవి యెల్ల నిచ్చటన్‌ 
ప్రోవులుపడ్డ వింక నెటుపోదువులే! మలిసంజవేళలన్‌ 


జన సామాన్యమునందు నెందును స్వదేశ శ్రామిక శ్రేణి కె 
ల్లను ఉత్పత్తుల, అమ్మకమ్మున ప్రచారంబీయగా ఈ ప్రద 
రన కే పుణ్యుడు అంకురార్పణ మొనర్చంజేసె మున్నట్టి చి 
కని మేధావికి క్రాంతదర్శియగు శంకర్టీకి జోహారువుల్‌ 


203 


ఎవదొ దుర్చుద్ధి ఈ నుమాయిషును రద్దు 
పరచునన్నట్టి దుర్వార్త వచ్చినపుడు 

గుండె గాయమాయె -మనసు మండిపోయె 
(బ్రతుకు చేదాయె హైదరాబాదు ప్రజకు 


కాల చక్రమ్ములోన సంక్రాంతి వగుచు 
ఓ నుమాయిషీ! కలకాలముండు మీవు 
ధరణి జన మనో నయన వర్ణనము గాగ 
నొందగలవు సాహస్ర వజ్రోత్సవములు 


వ అని వర్ణించిన శాస్ర్తి “మిత్రమా! ఎండ అధికంబయ్యె, ఇప్పుడే యింత 
తీవ్రమైన నిదాఘ తాపం బొదవె నింక వైశాఖం బెట్లుండునో!” 
యనుచు రాజమహేంద్రి యందలి గోదావరి చల్లని గాడ్పులను ప్రశం 
సించుచు నా రాత్రి యింటం గడపి మరునాటి మధ్యాహ్నంబు మండు 
టెండలం బరికించి 


ఆ రజమందు మావి చిగురాకులయందు, గులాబులందు, సం 
ధ్యారుణ కాంతులందు, జవరాలి కపోలములందు, గాంచుచు 
న్నారము మొన్న కామదహనం బొనరించినయట్టి వీర శృం 
గార రసాతిరేకము జగత్తున కంతకు ప్రామినట్లుగన్‌ 


అప్పుడు నెల్లవారి నదయన్‌ వణకించిన శైత్యమెల్ల నే 
డిప్పుడు చెట్లనీడ వసియించుచు అప్పులపా లధోగతిం 
'ద్రిప్పలు వోవుచున్నది; గదిన్‌ జలకుండికలందు దాగుకొ 
న్నప్పటికిన్‌ సదాముఖమునన్‌ తడిబట్ట ముసుంగు తప్పదే 
ఎన్నియొ కాల్వలుం జెజవులెండెను బావులునెండె తర్శిత్ర 


204 


స్విన్నుల దప్పితీర్చ నడివేసవిలోన రసాతలానకున్‌ 
కన్నము వేసి తీసి ఒడికంబుగ పైకెగలాగి తెచ్చిన 
ట్లున్నవి పుచ్చపండులవిగో! రసభాండములై తనర్చుచున్‌ 


అని శాస్రివర్యుండు బస్సుకూటమునం దుస్సురని చతికిలంబడి 


మండుటెండలోన రెండు చేతులబట్టి 
పుచ్చపండ్లు రెండె తెచ్చెనామె 
నాకు జూడ అవ్వి నాల్గుగా కనిపించె 


ఎండమావుల భ్రమ ఇదియె ఏమొ! 


పున్నయశాస్త్రి భ్రాంతికి నవ్వుకొని, మిత్రమా! బస్సులో బోవు వారికి 
గూడ మందిరమునందుండి దర్శనభాగ్యంబిచ్చు శ్రీ విఠలుని సేవింపుము 


తామరపూలదంద జలతారపు టంగరఖా ధరించి భా 
ర్యామణియిన రుక్మిణికి ప్రక్క నిలంబడి భక్తుడౌ తుకా 
రాముడు పాడుచుండ మధురమ్ముగ ఇట్టిక పైననే ఘన 
శ్యాముడు నాట్యమాడు కటిహస్తము లట్టులె ఉంచి వేడుకన్‌ 


మిత్రమా! నీ యొద్ద చాతుర్మాస్యంబు జయప్రదంబుగా జరిపితి, నింక 
మా యూరికింబోవలయు నుగాది వచ్చుచున్నది. అనుజ్ఞ యిమ్మనపుడు 
గోదావరీ తీరవాసి నిచ్చట నీటికి నిరుపేద జేయ నేటికని సుఖంబుగా 
వెళ్లీరమ్మంటిని. 

లారిలో నీళ్లు పట్టు కోలాహలమ్ము 

ప్రౌఢ నారీ కచాకచి భండనములు 

సొట్టవోయిన విందెల జూచి చూచి 

మొగము మొత్తెను నాకు పండుగ దినాన 


205 


206 


బంధువుల క్షేమమరయ నీ పట్టణమున 

దొడ్డబుద్ధితో తిరుగుటెందుల కనంగ 

కప్పు తేనీటి కోసమై కాదు కాదు 

చెంబునిండుగ మంచి తీర్ధంబు కొరకు 

చాలా రోజుల నుండి బిందెల భుజస్మంధంబులన్‌ మోసి దౌ 
దౌలం దెచ్చి ఉగాది పర్వదిన ప్రాతఃస్నానముం జేయ గం 
గాళంబందలి గంగ నావరకు రాగా మాయమైపోయె ఆ 
హోళీ పండుగనాటి రంగులివి పోవో ఏమొ ఎన్నాళ్లకున్‌ 


ఇది ఉగాదియట వసంత బుతువిదంట 
పూవు పొదలేవి? తుమ్మెదలేవి? ఏవి! 
పవలురేలు పారావత ధ్వనులే కాని, 
పరభృతంబుల స్వరవిభావరులు లేవు 


దోమలనెన్నా చూచితిని తుమ్మెదలన్నవి ఎట్టులుండునో 

నా మనుమండు నన్నడిగినన్‌ మరి చెప్పక తప్పదాయె ఆ 
కాముని పండుగన్‌ సొగసు కాటుక తీరిచి వచ్చి నన్ను బు 
క్మామున ముంచె నా సుదతి కన్నులె తుమ్మెదలంచు దెల్పితిన్‌ 
కోయిల యేది! చూపుమని కోరినదంతట మన్మరాలు నే 
నేయెడ దాని జూపుదును? ఎచ్చట పచ్చని చెట్లు కాన రా 
వాయెను కోయిలమ్మ మన హైదరాబాదును వీడి దవ్వుగా 
పోయినదన్న నెందులకు పోయినదన్నది ఏమి చెప్పుదున్‌ 


కాళ్ళీర శాల్వలు కై సేయు సుకవులు 
కొల్లాయి గుడ్డకు కోర్మెపడగ 


పరిణత ప్రజ్ఞాలు పదవులు కోల్పోయి 
బ్రతుకు తెరువులేక భంగపడగ 
సంగీత విద్వాంసు లంగలార్చుచు దూర 
పరదేశ భూములబట్టి చనగ 
పాలకవర్గంపు బారిబడిన స్రీలు 
శీలరక్షణకు బెంబేలు పడగ 
ధరలు పెంపార అవినీతి పెరుగ కులము 
కక్ష పెరుగ ప్రాంతీయ వివక్ష పెరుగ 
పాదమానినదేమొ! ఆ పరభృతంబు 
ఇట వసింపక వలసపోయినది ఏమొ! 


దేవా! వాసుదేవా! 


కజణవు కజవంచు గగ్గోలు పరుపలేదు 

త్రాగుటకు నీళ్లు కజవయ్యె దైవమా! పృ 

షత్తు వానలేదన్న మా నెత్తిమీద 

కసిగ కురియింతువటె వడగండ్లవాన 

రచ్చలగ్రాలు భాగ్యనగరమ్మును దాటిన వెన్మ నంత ని 
ప్పచ్చరమే కనంబడును పల్లెల నుండి కసాయి వాడకున్‌ 
వచ్చెడి గోగణాల నయనమ్ముల నశ్రుజలమ్ము తక్క నిం 
కెచ్చట నీటిబొట్టు కనమే! మన రాయలసీమ దారులన్‌ 


మానక నాలుగేండ్ల కొకమాటున సాగరతీరవాసులన్‌ 
వానలపేరితో పెనుతుఫానుల నింపకు - ముంప కీ తెలం 
గాణమునందు రాళ్లు వడగళ్లని రువ్వకు ఒక్క చిన్ము మా 
త్రానకు నోచికోనిదని రాయలసీమ నెడారి చేయకే! 
చినుకెజుంగని యట్టి చిన్నిమామిడిగున్న 


207 


208 


పూచెను బలమెల్ల ప్రోగుచేసి 
చిగురాకెజుంగని చిన్నారి కోయిల 
పాడె నెట్లో చెట్లమోడులందు 
ఎట్టకేలకు రాల్చి చిట్టెడు గింజలు 
ఉన్న సత్తువ చూపి జొన్నచేలు 
పరువం బెజుంగని నిరుపేద పడతుక 
ప్రాత చినుగుబట్ట పైటవేసె 


తులము బంగారు మెడకు చేతులకు నోచి 
కొనని పట్నంపు యువతి ఆమని చెలంగ 
అస్త్రశస్తాలు విడనాడినట్టి మరుని 
మల్లవిద్యలాగున నేడు మసలె చూడు... 


క నన 


శ్రీనారాయణ సుమనీ 

షా! నారాయణ పురాభిజన సంతోషా! 
జ్ఞానసుధామానస రా 

కానీకాశా! మదీయ కావ్యోన్నేషా! 
రాతిరి గాంచిన స్వప్నము 

లే తీరుగ మిథ్యలనుచు నెంచెదవో నీ 


వా తీరున దినదృశ్యము 
లేతాద్భశ మిథ్యలనుచు నెంచుము మిత్రా! 


జైహింద్‌ 


